OPINION 


Late Sri, 
D. Narasimha Sastry, M. A., L. T. 


District Educational Officer, 
ANANTAPUR., 


Ihave gone through the ‘Ruins 
of Hampi written by Sri N. Peraraju, 
Telugu Pandit of the Board High 
School, Uravakonda. 1415 a piece of 
historical Literature which is worthy 
of a place in every High School 
Library of the Telugu Districts. 


(Sd.) D. Narasimha Sastry, 
D/ 9—3-—45. 


జాతీయం గితవంం 


జనగణమన అధినాయక జయహే 
భారత భాగ్య విధాతా ! 

పంజాబ్‌ వీంభు గుజరాత్‌ మరాఠా 
(దావిడ ఉత్కళ వంగా 

వింధ్య వామూచల యమునా గంగా 
ఉచ్చల జలధి తరంగా 


తవ కుభ సామ జాగే తవ శుభ ఆళిష మాలే 
గాయే6 తవ జయగాథా 


జనగణ మంగళదాయక జయా 
భారత భాగ్య విధాతా ! 
జయకూ _ జయహే _ జయా 


జయ జయ జయ జయా! 


No. 166/6 d/ 3-11-44. 


From: 
R. E. Mortirner Wheeler, M. C. D. (Litt.), F.S. A. 
Director General of Archaeology in India. 


To : 

N. Pera Raju Esquire, 

Telugu Pandit, 

Board High School, 

URAVAKONDA, 

Anantapur Dt., Madras Presidency. 


Sir, 

Thereis no objection to the production of the 
illustrations of the Guide to Hampi mentioned in your 
letter dated the 23rd October 19th, 44 provided that the 
source of the illustrations is suitably acknowledged 0 
writing below each picture the words “Copyright, Archaeo- 
logical Survey of India”, or in the preface of the book and 
that a copy of the book in which the photogrophs appear 


is presented free of cost for the Central Archaeological 
Library attached to my Office. 


Yours faithfully, 
(Sd.) N.P. CHAKRAVARTI, 
For Director General. 


విజ ఏ 
ః ద్త అజాత 
[ప్రపంచమున మహోన్నతదశయందుండి పాడుపడిన పట్టణము లనేక 
ములు గలవు. అందు గొన్ని పొరాణికముగను _ మణికొన్ని చార్మితకము 
గను (బసిద్ధి కెక్కి నవి. హంపి _ అట్లుగాక, రెండింటను చేరుగాంచినది. 
ఈ పు _స్తకమునందు హంపియొక్కయు, నందలి పరిశిష్టముల యొక్కయు ( 
జార్మితక గాథలు సమ్మగముగ [వాయంబడినవి. 


ఈ [గ్రంథమును రచించిన శ్రీ నూతలపాటి 'పేరరాజుగారాం[ధలోక 
మునకు. జిరపరిచితులు. వీ రింతకుమున్నె మూలమూలల6౬ బడియున్న 
విజయనగర సా(మాజ్యవై భవము నొక్క_చో నలంకరీంచి, విజయనగర 
చరితను రచించి, యాంధలోకమునకు మహోపకారమొనర్చిరి, ఉన్నత 
షాఠకశాలా పండితులుగా, (గంథవ్యాఖథ్యాతలుగా 6 (బసిద్దులగుటయేగా క, 
(గంథక ర్తలుగా వెలసిన వీరి యమూల్యపరి శమ మెంతయు( (బశంస 
సీయము. వీరు రచించిన యీ “హంపీశిధిలము” లను పొత్తమును మేము 
కోరంగనే యొనంగినందులకు మే మెంతయు( గృతజ్ఞులము. 


—-- వ డాశ కులు 
oO) 


అవతారిక 


విజ్ఞా నమెయ్యది?.__ అన్నచో నీదవి. తేమని నిర్ణ యింపంాలము. విజ్ఞానము 
పలు లెజంగులు. హద్దుల నేర్పుజచి, దాని స్వరూప మిట్టిద ని శాన్‌ంపంయజాలము. విజ్ఞాన 
సముపార్థ్యన సేత సైత మచేకభంగులు. అందు-- (గ౦థ పరిచయముచేం ఒడ ము(దగు 
విజ్ఞానము స్థూల మైనది, కేవలము భాహివిజ్ఞా నార్భనకు (గ్రంథములు సాథనములుగా 
నుపకిరించునేకెౌని భావసంపద సమకూరవ లెనన ఇ (గంథములు సమగ మైన యుప 
కరణములు కౌంయజాం ను. కవులను, బండిశులను భావభ రిక మైన కావ్యసృష్టికిం (చేశే 
వీంచిన (పకృతి (పధానపాతత వళ+ళాంచును. “విలినుమ్‌ వర్జువర్తు” బోటి యాంగ్ల 
మహాకవులు _పకృతిమాత మమొడిలో(6 బొఠములు "నెర్చిరి, _పళ్ళతినే కొవ్యవస్తు 
వుగా గానము చేసిరి సుందరమైన విశాల (పకృతి సందర్శననునే వారు మన స్తూల 
దృష్టి కెబుకే పడని విజ్ఞానమును మన కందంజేసరి, దృశ్య, (శవణముల మందు దృశ్య 
(ప్రభావము నూక మైనది; సిగ మైనది. (పకృతిశోభను, మర్మ ములను, స్వాభావికతను 
నేరుగా మన కన్నుల ద్వారా వీక్షీంచి, తిదనుభూతి మందం దాదాత్మ్యుమును జెందక 
మధ్యవర్తి ముగు కవి నయనముల ద్వారా సందర్శింప నశించుట మన (గుడ్డితనమును 
(బదర్శిం చుట యగును, 


మానవుని యందు నయనము - మస స్సు సన్ని హిత ములు, సయనముల నాక 

రిం గలిగినది మనస్సునం మధ బదిలముగా ము దగొనును, విశాల (పషృతిలో విహార 

మొనర్చి యంధు గర్భితీమైన విజ్ఞానమును గైవస మొనర్చుకోందగును. విశిష్ట శిల్ప 
రం ళు ర kb వూ 

కళా నైపుణ్య మంతయు మూర్తీఫవంచిన కిళాశ్నేతేయుల వైభవమును గవులు, 

చరిత్రకారులు (ంథస్ట మొనర్చరి. వీరీ వివధ త్నేతములందలి కిల్పశోభ నెంత రస 

వర్తంముగా రచించినను దాత్కాలి కొనుభూతిని మనో శే తములందు సృష్టించు 


(3) 
కొనుట దప్పం జదువరులు సహజానుభూతిని, శాళ్వత మనో చేమును బటిమయం 
జూలరు. 


పూర్వాంధుల మహోన్నత సంస్కృతి వారితో నే సమయలేదు. వారె జీవిత 
సర్వస్వము శిల్పక శారూపమున రామణీయకమగు (పళ్ళతికోభతో సమైక్యమునొంది, 
స్థరత్వము వహించి యలలారుచున్న ది, నాగాద్దన కొండ, భట్టిపోలు, జగ్గయ్య పేట, 
మహాబలి పురము, అమరావతినూపములు- అదంతా, ఎల్లో రా విహారములు- వాంపీ 
"కే తములే "కొక, యితరశ్నే కిము ల చేకములుం సల్గడల నిల్చి, (పొచీనవెభవమును 
_ భూరత్క వ ర్హమానములకోం దార్కాణముగా. జాటుచున్నవి. ఈ కళాత్నే తముల 
యందలి శిల్పము నుహోన్నతము. మన (పౌ-చీనుల చరితను సంస్కృతిని సజీవ 
ముగా సమర్శ్చించునవి యీ కళాఖందములు, నాంటిచారు నిష్మ్క_ల్మప మై, నిర్మల 
మైన సాత్త్విక, సాంఘిక జీవన మొనర్చుచు నాధ్యాత్మిక తేత్సరులై, యచేతనమై, ' 
స్మష్థరవహించి శాళ్వళని దయబూనిన శిలలను మేల్టూలిపీ, గిలిగింతలు పెట్టి, వానిని 
సర్వతోముఖ మైన తేన జీవితవైభవమునకేం (బతిచింబములుగా మొర్చి యా కళా 
మే్యకములను రూపారధించిరి. పనిని వర్ణింప సమకట్టిన, వానినుండీ జాలువాజు ఫస 


viii 


జకషయ జూజీపోయి పేలవమెనను, ఊత్పే) కీంపయబడిననుు వర్ణన కృ_్రిమత్యయు"నే 
వూనును. వీక్షీంచియే వాని విన్నాణము నరయవల యునుగాని యాకర్ణి ంచి యానంద 
పడుట- శర(ద్యాతులయందలి వూర్ణచం(దికల శోభను వర్శింప విని యానందించు 
నంధునిభాతి యగును, 


విద్యా (విజయ) నగరముయొక్క_ (పొచీన వైభవము శ_తున్వల దాడి కెరమై, 
"శేషేంబిన కోభతో సనోోక్క్చృష్టును గా నల రాయచున్నది హంఫీచ్యతమున, ఆనగ్గగర 
మొకప్వుడు విజచుమునకో 6 బుట్టినిబ్లు. విద్యల కొటపట్టు, సగ్వక ళలు సమోన్నతి 
ముగా మూ ర్టీభవించిన రాయల కళాకొంతు లీ "క్షేత్రమున గీర్జించినని. కెత్తి. కలరు 
సమానముగా వివిధ భూమికలలో విచ్బంఫేంపండేనీన, వీరాాగేసరుల. శా యాం(భ 
భోజుడు. విజయనగర రాజుల శిల్పకి శౌఫేరుదికి హంపీక్నేత్రయు కాళ పర తాక్రా 
జము. ఆ "క్షే తమునందలి (పతి శిల యు. బలుకును, _పతిభాగము చరి_తాంకిత మై 
నది. భావనా హృదయమున్న మౌనవునినో నీక్నేత్రయు సోనువిప్పి వదాటాడును. 
ఒక్టాక్క_భాగమందు గర్భితోమెయున్న సన్ని వేళఃు మనలను యులకిత గా తులను 
జేయును. ఈ 'మే్యత్రమువలన నచ్చటి _పకృతికే రామణీ మకెత 'చేటారనది. ఈ "శ్నీత్ర 
మునం గళ ఖందఖండములు గా ౫ంఫీరము ద వహించి యోగని దలో నున్న ట్లగు 
వీంచును. దాని (పాచీనశాథ యొక కన్నీ టిపాట. మతవిభేదములమోని, శిల్చ్బక లిక 
(ప్రాధాన్య మొసంగిన. దేవాల నును లచ్చటచ్చట చేయడు శయ సమ్మెటలపాలై 
చెన్ను దటీంగినను, జెదరిన భాగములు విమాక్నే సౌందర్యకు నాపావింప రానుణీ ను 
కముగ కోభిల్లుచున్న వి రాయలం- మదక రీం_దము డేగ, శేలూయతెయొసల "మెక్కి 
చుకొన్న అల్లసాని “పద్ద నాది అష్ట దిగ్గజములు వెలనీన చైత్రము. వారి కావ్య 
సృష్టికిం (బేరణాక్మక మి విద్యాసగరము. 


_పాచీను లొనర్చిన కళాశేవకు మన మెంలేని బుణపడి మున్నాయ. వారికీ 
మనము కృతజ్ఞులము. వారి వైభవోన్నతికి. జిహ్నాములు-గా 'చేశమందు నల్లడల నిట్టి 


కళాశ్నేత్రములు నిల్చియున్న వి. 


విద్యార్థులు, విజ్ఞాన కళాభిమానులు కేవల (గంథ పరిచయముతోం దదు 
న్నతిం బడయంజాలరు. " విజ్ఞానప రఛొకెష నొందజూలరు, (గ౦థధముల' మూలమున 
విద్యార్థులు తమ మనోవీధులయందు సృష్టించుకొన్న భావనాసంపద్క (శవణరూప 
మున సేకరించుకొన్న విషయ చాహుళ రుత, ఛాయారూపమున న'స్పప్నము-గా ఆకాళ్ల 
కముగా నుండుచేకాని, పదిలమై, దృఢమైన భావార్మల్యత చేసారణు. నీచాంత 
రూపమున (గహొంచిన భావములు (పయోగనిద్ధి చేం జరిపక్వమునొంద్కి పదిలపడును, 


కళా శ్నేశ్రయలు, విద్యాష్థ్రలు సేకరించిన భావనా సీడ్రాంతముల యొక్క 

డ్రయోగ క దోవాద మొ'నంగును. విజ్ఞానము యాతలమూల మున వి స్పృతి-గాంచును. 
| ఇ 

కాక్ళీఠము (పకృతికిం బుట్టినిల్ల ని పాపర్యాయ నులు వరి ంచుట- ఒక సర్యా యరు' 

ఫందర్శించుటతో -సొద ఎ్రగవియు కౌయాలదు.* నూర్య్చోదయ్యాస్తమయి వర్ణన లెన్ని 


1X 


పరఠించినను- ఒక పర్యాయ మౌ దృశ్యము ఏీక్షించుటవో సరిశాదు. కాౌవన్రనం గన్ను 
లయందుం (బతిబింబిో మైన దృళ్యము మనోవీధులకు నేరుగా బయనించును. 


'సాఠశాలావరణములోని సంకుచితవలయసునలిను సీ శాంతే కాపమున విద్యార్థు 
"లెంత్‌ (గహించినను అడి నారికి సుబో భక మె సున్టీశతేం గాంచజాల దు. 


"కావున ఈ (సాధాన్యతను గురౌ వంగియీ (పభుక్వమఘువారు సై సత్ర మిట్టి కళా 
శే త్రములకు విద్యార్థులు నిజ్ఞైానయాప సజక్తుట నిర్భంభ+మైన యుక (పథాన 
పాశ్యాంళముగా ని నియమిం చిక. ఇట్టి 5 వ్‌స్టైన మూ. తలచే ని దారుల భావనాళ క్షి యతి 
శయించును. మనస్సు “కమెరాోవంటిని అందు ‘Negative’ రూపమున "నేర్చు 
డిన భావనా (పతివింబములకు *P$itveి రూప మొనయ్కి నుస్పష్టము చేయు స్‌ 
విజ్ఞాన యాతలు. శిల్ప మొక కిజ్తాసము. ఈ కళా నేతను లమయంగు శిల్పము (గంథ 
స్థమగు విజ్ఞానము (పకృతిశోం బొత్తుగలిపి రాణీంచుచున్న వి. 


ధావనా'వేళపూరితేము లై నవానిని దర్శించి విజ్ఞా నాఫీవృద్దినిం చెంపొందించు 
క్రొని సుసీర మైన మనోబలమును గాంచు “మెంతయు నఖిలషనీ్‌ యము. గర్వ కారణ 


న్‌ 
మైన (పా-వీనుల వెఛవో న్నినినిం టైకటించువారి శిల్పకళా నైపుణ్యమునకు మన 
జోహ రేలు. 


వాంపీక్నే త్రయునుు అందలి పరిశిస్ట్రయులనుగూర్చిన చారిత్రేక విషయములను 
నా యోపీనకొలంది సేకరించి చేని పొ త్తమును రచించితిని, ఈ (గంథనిర్మాణమున 
నా కత్యంలతేము సాయపడిన. (గ్రంథము లివి; 


1. Hampi Ruins — A. H. Longhurst 
2. A Guide to Hampi and Vijayanagar 
— H, K. NARASIMHASWAMY 


ర, పంపామాహాత్మ్య్య సం్యగ్గహుము- కె, వేంకట రామశా క్రై, 


4. విద్యానగర చరి(తము- ఫీరివి ఆంజనేయులు, 


ఏతత్క్భతికర్తల బుంణము ను ధన్య వాదములతోం దీర్చి కొందును. 


నన్నీ వు స్థకము (వాయ పా (పోత్సహించ్చి సర్వవిధములం దోడ్చ 
జీన నున్మి_తులగు (శీ జానపాటి సీ సతారామశా స్త్రీ గారికిన్సి (శీ "టి. రామప ప్ప 'ారికిని 
(శీ బి. వ్యాసమూరర్తి గారికిని నా కృతజ్ఞ తా భివంద సములు, 


కోరుటయె తడవుగా నీ (గంథమును సమ్యగముగం బరిశీలించి  యమూల 
మైన తొలిపలుకును (వాసీయిచ్చిన (శీ మల్లంపలి సోమ కేఖరళర్య గారికి నా 
సమస్క్భృతులు, 


న్‌ 


ఇండియా (పభుత్వమువారు (ప్రచురించిన (గంధము (8౬272207 Ruins) 
లోని పటములను దిమ్మొలు (Blocks) చేయించుకొని నాయీ ఫు స్పక మున 
ము(ద్రించుకొన ననుజ్ఞ యొసంగెన డఊగక్ట ర్‌జనల్‌ ఆఫ్‌ అర్కయోలజి ఇన్‌ 
ఇండియా. (Director General of “Archaeology (2 India) వారికి 
నా నమస్సులు. 

ఇందలి = రోవర పటము ధారవాడయందలి (శీనివాస | మత్తు కంపెనీ 
వారు (ప్రచురించిన “సచిత్ర విజయనగరి మను పుస్త] ను నుండి శీకరింపయుడినది. 
వారి మేలును నే మజువంజూలను, 


ఈ (గంథము నత్యంత సుందరముగ ము(దించి, యాం_భలోకమున కర్ప్చించిన 
'మెసర్స్‌ అజంతా పబ్లిషింగ్‌ హౌస్‌ వారికి నా మైదు పదులు, 


-—- రయయిత 


తొలిపలుకు 


విజయనగరము |క్రీస్తుళకను పదునాలుగవశ తాబ్దియందు తుంగభదాతీర 
మున శ్రీ పంపావిరూపాక్ష "కే తమున వెలనీస నగరరాజను. మవామ్మదీయ దాస 
శృంఖలములను తెన్యలెంచివైచి హిందువులు పునః తమ "ప ప ప 
బాదుకొల్చినందుకు విజయసంశేతముగ (ప్రతిస్థించిన కీందూూ కీ రి స్తంభము విజయ 
నగరము, విజయనగరము మధ్యయుగము నాంటీ హిందూ పునరుద్దరణప శాక. దకీణా 
పథీయు లై న హీందువులు విజయనగ రాధి నేతల నాయకత్వేమున విజయనగర'రాజ్య 
మును నలుబెసల వి_స్టరింపశేని దానికి సా(మాజ్యగారవము నొడంహార్భిరి, 


విజయనగర సా_మాజ్య చారిత్రము ఒక విన్మ తే గాథ. ఆ చారిత్రము 
ఒడలు పులక లె త్రించు వీరరస పరిఫ్టుతములగు అనేక దీజ్యీఘట్టమలతోం గాడిన 
మనోవారమయిన ఒక కట్టుకథవంటిడి. విజయస సగరరాజ్య ఉదయము యెంతేటి విస 
యముగొలుఫువ త్తాంతమో, విజయనగర పా(మాజ్య ఆ సమయము అంతటి విషా 
చాంచితమయిన ఏరకథానకను. హిందూరాజ్యనులను పల్ల గించి వైచి, సా(మౌజ్యము 
లను కూలం దోసీ ఉసప్పెనవలె దఖ్మీణబేశమును ముంచ త్తే వచ్చు చుండిన ఇస్తాము 
వుతముధాటికి హిందూసంస్కృృతి-సభ్యతలు విలయముకోకుండ దతీణాపథ హిందూ 
(పతిభ వాటికి నిర్మించిన మహా సేతువు విజయనగర సా(భూజ్యము. ఆం( ధులు, కర్ణా 
టుల్రు తమిళులు అను జాతివివక్షత లేకుండ అందరును చెబుచేయి కలిపి హిందూ 
ధర్మమునందు లక్ష్యుముంచీ హిందూరాజ్యరమకు విజయనగర మను స్ట పాకాఠాం 
చిశతమయిన మహాదుగ్ష రాజమును పు వింధ్యకు దతీణమునం గల హిందూ 
జగతి నంతేను యేకచ్చ త్రము కిందికే దీన్సీ నికొనివచ్చి మహో రాజూధిరాజులై నిర్భ(క 
పర్యాక్రమముతో రాజ్యమేలినవారు. విజయనగరాధీశ్వరులు. భక తప్పు వరా 
యరగండి లై న వీరి బావుటా నీంవాళమునందలీ on .క్రళములమైనికూడ రెపరెప 
లాడీనది. 


నీ విద్యారణ్య భగవత్పాదుల మం(లేళ క్తి కి కౌరణముగ లేళ చి ఆ మహా 
తపోధనుని ఆశీస్సవా_స్యప్రభావమున వర్ధిల్లి వి_స్టరిల్లి నది యీ విజయనగర మహో 
సామౌజ్యము. దీనిని బరిపాలించిన యాదవ, సాళువ తుళువ, ఆరవీటి వంశజులైన 
రాజేందు లందరు హిందూధర్మ నిబద్ధబుద్దులు; స్వమతాభినిరతులు, ఆ మహా రాజాధి 
రాజుల పోషణ, [పాపకముల హిందూమలే సాం పడాయములై న శైవ వెష్టవనములు 
రండును ఒకదాని నొకటి తలదన్ని వర్తి ల్లీనవి. శాజధానీరైన విజయేనగరమ్యు 
(పధానముగ శైవ, వెళ్టవ జీవధామములహో దివ్య సీమగా శేజకిల్లి నది. ఒకటా, 
0 డా--ఇందలి. చేచాలయములు --అడుగడునువను జీవాలయములే; దివ్య తెర 
ములే, దివంతీర్ల మల్వే విజయనగరము దివ్య స్థలము; అనల్బశిల్పకళ సుందరము లై న 
భేవవార్మ్య గో పురముల కునికిపట్టు. రాజ పాసాదములతో, దేవాలయములతో,' తన్న 
థనూలయిన . నోపురములతో? (కీడాసరోవరములతో, ఉపననారానుభాటికలళో 


Xii 


విజయనగరము మహేం[దనగర వైభవమును (కిందుపజుచుచుండెను. హీందూనం 
సతికి అంగరతృమైొ దానిని విజయనగర సా_మౌజ్యము సాకివనాండు ఆ నగర శాజము 
నందలి పౌరజీవనము సంగీత సాహిత్య శో భ్రావిదద్ధమయి, సంధ్యా కౌల నుహా నటరాజ 
లీలానాట్యార్భటీవలె చతుర అయాను బద్ధప్రకర్షకమయి. _పావృట్కాఅనునందలి 
తుంగభదా(సవంతినిబోలి పొంగులు తేటుచ్చు సుడులు తిరుగుచు గడ చిపోయినది, 
ఆనాంటి జీవనవర్హనపు లయానుగతులు నేంటికిని విజయనగరమున (పాచీనవై భవ 
స్మారకచిహ్న ములుగ నిలిచియున్న దేవాలయని ర్భాణ శిల్ప పంకోలలోం. గాంచం 
గలము. 


విజయనగర సా_మౌాజ్యయుగము మన చరితేమున కడు (పధానమయినది. 
విదేశాగతులైన యూరోపీయనులు వర్షకవ్యాపారమును బుకస్క_రించుకొనో, మతి 
యే హేతువుచేతనో తండోపతండములుగ నేతెంచి విజయనగర సా్మామోాజ్యమునం దమ 
సంస్కృతి-సళ, వ్రతలకు పాదులుకట్టుచుండిన కెలమది. ఇస్టాముమత ప్రభావము విజ 
నగర హిందూసంస్కృృతి.పై ముద్రపడిన కాలమది. రాజకీయాధి కౌర సమస్యలు 
హీంద్యూ ముని ౦ రాజకుటుంబములను ఆనా౭టి కొనాండు చేటుసణ-చి యొంథొంటికి 
మజేంత దూరము చేయు చు వచ్చినను హీందువులును మహమ్మ దీయులును ఆరి కము 
లైన పరిన్టితులవళన ఒకరిరాజ్యమున మటీయొకరు వనీంచ్సి యొకరి కొలువున మణి 
యొకరు కుదిరి పొండి పొసగియు ౦డీ సాంఘీక సామరస్య మునకు పరస్పర సంస్కృతి 
సభ్య తాసమే భనమునకు దారిచూపిన కౌలమును అదియీ,. సంభు ఫవుగోగమానచేగము 
నకు దీటుగ రాచటికమున మౌర్చురాలేదు. సంఘము దినదినమునకు మౌ టు-చువచ్చు 
చున్నను విజయ సగశాధీళ రు లవల౦ంబించిన సాంఘిక మత, రాజకీయ నీ తినియవుములు 
మౌ(ఠము కడు (పాతవై చేవవెడీ బూజుకట్టినవి. తుదకు సంఘమును నడిపీనవాకిలో, 
రాజ్యచ(్యక్రమును (దిప్పీనవారిలో శతాబ్ది వెనుక శతాబ్ది గడవం?గా దూరద్భష్ట్రియు, 
మం(త్రళ క్టియు కొటవడిపోయినవి. ఈకెరణమున రానురాను విజయనగగ సా_మాజ్య 
మున అది యుదయించిననాంటి (పళ స్ట భావలత్యము లుప్తమె ఆచారాభ్యాస వాస 
నావిల నీత మైన కార్యకలాపభార మధిక మైనది. డేశీయమయునకు-వి బీశీయము నకు (పా 
చీనమునకు-నవీనము నకు, స్వమతాచారనిరతికి-పరమతాచార (ప్రభావమునకు జాతీయ 
దృష్టికి - విజాతీయచ్భష్టి కి, మతేనైస్టికతకు = సాంఘిక జేంచ్చానుభోగలాలనతేకు, 
వ్యక్తికి - సంఘమునకు, అరవర్గ ములకు లా కడవర్ణ ములకు, కుడిఫెతికులనుల వారికీ .. 
ఎడమచేతికులముల వారికి_ఇంత యెందుకు. ఒక్క విమయమునలగాదు, జక్క 
రంగమునంగాదు---సంఫఘర ణము (పబలినది. చివరకి విజయనగ రసా మొజరగ్లను 
. బహు' జాతి-మతిప భావమునకు, వివిధ సంస్కృతీ మై నిధ్యమునకు గుజియై, ఈదాజ్య 
తం[ఠతము బహుమాఖ'సమస్య్యాబహుళ మైనది. సంహఘుమున్యమతము న, రాజకీయమున, ఆరి క 
చున అన్నియు సమస్య బే. ఈ సమస్యలలో, ఈ సంఘర్ష ణములో, సనాతన థళా 
చార సం పదొయబలము ' యో విజయనగర సా_నూజ్యచ| కమును ముందుకు భిరుగ 
కుండ ఒడసిపట్టి దానిని నిలువరింప౯గా నూతనద్భృక్పథ, సంఘర్షణ (ప్రభావ జీగము 
. బలభంరముగ నుందుకు నెట్టి దానిని (తిప్పజొచ్చినది. పరస్పర విరుద్థమలయిన 


211 


యీ శక్తుల వాళావాళీకి తాళలేక విజయనగరసా(మాజ్యము భీటలువాణి చితి! 
చియుపలి అంతరించిపోయినది, ఇక మన కిప్పుడు మిగిలిన వెల్ల వై రివిరుల దుండగము 
లక్కు కౌలఫురుముని విధ్వం సకచర్యకు పాల్చడియు నామమా(తావశినము లై. $ 
భశ్నా వకిస్తములై యున్న విజయనగర రాజభవనాలయాది శిథిలము లేనందు హాంపీ 
శిథిలములనీ వీటికి వ్యవహారము. 


ఈ శిథిల నిర్మాణావశేషములు యిన్ని యన్ని కొదు; అనేకములు, వీటిని 
జూచుటకు కొన్ని నాళ్ళు బట్టను) మటీ వూర్వ మది మహానగరరాజము. గాలిలోం 
బెట్టిన కర్చూరఖండమువలె ఆ నగరరాజ వై భవము హరిం బిపోయినది, చేడు పొడు 
వడ భీశువ డిన యీ శిథిలాలయ చే తము పతి యాం ధుంకును సందర్శింపవలనీన 
యా(_తాస్థ్రలము. ఈ హంపీ శిథిలములలో సంచరించుచున్న ప్పుడు మన సత్యే మేది 
యో పోయిన ట్లనిపించి, ఎన్నెన్నో _పొచీన గాధాన్ముతులు జ్ఞ జ వ్రీకిరాంగా వాద 


యము విస స్మృయ, విషాదములతో ఆకులమై కనులు చెమ్మే గిల్లుచుండును. ఆ స్థలము 
మవా త్తు అటువంటిది. 


_(గంథక ర అయిన శ్రీ, నూతలపాటి *పేరరాజుగారు యా (గంథమును 
రచియించి యా వాంపీశిథిలములను జూడందలచచిన చారి తకయా[తికలకు గొప్ప 
యుపకౌరము చేసీ నారు. ఇందు యి సా_యాజ్యచారిిత్రమున్కు శీథిలముల చారి (తే 
మును విశదీకరింపయుడినవి. ఈ హంపీ శిథిలములనుగుటించి తెలుపు నీ (గంథము 
రెండవది. ఇషివరకు “A Guide to Hampi and Vijayanagar” అను "పేర 
ఇంగ్లీ షులోనున్న (గంథముననుసరించి (శీ హెచ్‌. కె. నరనింవాస్యామి, B. 50. "గారు 
తెలుగున 1941 లే ఒక ప్ర స్టకమును (వానీనారు. ఇది గవర్న మెంటువారి చేతం 
Si ఈ రెండుపు స్టకములకుగల "భేద మిది శ్రీ సేరరాజుగారు కమలా 
ఫుర, "కొంపిల్య, అంత౩పుళావరణ, పంపాపుర్యు అనెగొందె, ది, కలారిగట్టు మార్గములను 
ఒకొ_క్క_దానిని విడివిడిగా తీసికొని ఆ మార్గముల, బోవునప్పుడు యా(తికోనికి 
కనడంబడు శిధిలావశేషముల చరిత్రము నభివర్ణి ంచుచు వచ్చినారు. ఈ (గంథమును 
దగ్గరుంచుకొని యే యా(తికుడైనను యితరసావియ్యము లేకయే వాంసి-విజయనగర 
శిథిలముల నన్నింటిని సాకల్యముగం జాచి వాటిని గుణించి తెలినికొనవచ్చును. 
ఇదికూడ మె నుడివిన ఇంగ్లీ షుగంథము ననుసరించి (వానీనజేయైనను యిందు (గంథ 
క ర్తగారు “హాంపీకిథిలయుల ను చక్క్ళంగాం జూచి చారి(తకనిషయములను చిలిసికొని 
గడేంచిన విజ్ఞా నానుభవము కొంత కన్పట్టుచున్నది. ఇట్టి (గ్రంథము లెన్నివచ్చినను 
అవీ యాం ధ భాషకు అమాల్యాలం కౌరములే | 


ఈ (గంథకర్హ-గారు యింకను యిట్టిగంథములను రచియించి ఆంధ 
లోకమునకు శీవచేయలలరని యాళింవెదను, 


గుంటూరు, — మల్లంపల్లి సోమ కేఖరళర శై 
తౌరణ, మాఘ కు 8 శనివారం 


1 


[పథమ భాగము 
విజయనగర రాజుల సంగగహ బరి[త 
విదేశంయాతికుల వర్ణ నము 


ద్వితీయ భాగము 
హాంపి 
కవులాపుర మార్లము 
జంబు నాథ దేవాలయము 
ఆనంతేకయ నాల హోము 
సూళశెయబణాని 
మహామ్మదియ సమాధులు 
పట్టాభి రామ డేవాలయము 
వహానుమంతుని సింహద్వారము 
భీమచ్యారము 


.కాంపిల్యనగ రమార్లము 
మసీదు 
-గాణిగి త్తిబేబాలయము 
రఘు నాథాలయము 
ఆనంద గుహా 
మధువనము 
తిమ్మప్ప గుడి 


అంతఃపురావరణమార్షము 


చం(దశేఖరబేవాలయము 
'రాజ్జీ స్నా నమందిరము 
రాతితొట్లి 

అన్ష కేణాకార మజ్జనణాల 
మజ్జనశాల 

నీటి కొలను 

నీంవోనన మంటపము 
రాజ పాసొదమను 


AV 


“జిల మూళిగ 

ట్ట న బన 
రాతి తొట్టి 

పహజూర రామాలయ ము 
టంక సాల 
దండనాయకుని కోట 
అంతః పు రావరణము 
గజశాల 

భటకాల 
రంగస్వ్యామిదేవా లయము 
దస్టర్‌ ఖానా 
పట్టాణద ఎల్లమ్ముగుడి 
ఒంటిగుండు పడసాల 


పంపాపుర మార్లము 

భూ గర్భే వాలయ ము . 
అక్క "సెట్లైండ గుండ్లు 
ఉద్దాన ఏరభ(దుని జడ్‌ 
'వహాగమన చిబ్నూములం 
తురుత్తు కొలంవ 
నృనింవా వి గవహాము 
బడి-వేలింగము 
కృష్ణ స్వామిఆలయము 
"చిన్నని వ్విజ్ఞాలయను 
సానివికాళు గకోళ విగ్రహము 

' కడలకాళు గ జేశాలయము 
త్వామకూ తు పర్వతము 
శివరామావధూతా( క్రమము 
“కానీ విశ్వ నాథాలయము 
జై నబసదులు 
పఫంపాపతి జేచబాలయము 
పంపాపురవిధి 
నంది ప్యగహాము 


తలాదిగటు మూరము 
లు ల 


కోదండరామస్వ్యామిదేవాలయము 


క్‌ 
చ తీర్థము 


వరాపాబేవాలయము 

సూ శయ బజారు 

అచ్యుత రాయల చేవాలయము 
మౌతంగపర్వతము 
ఆఅనంతళయ నాలయము 

జై నాలయము 

సుగీవుని గువా 

పీతా సరోవరము 

శిధిల మైన వంతెన 
రానులకు)ణుల పాదములు 
రాజ తులాభారము 
అసమ నీంవాచ్యారమయు 
విథేబాల యము 

వారి చితి 


ఆనెగొంది మార్లము 
ఆనెగొంది 
రంగనాథ స్వామిదేవాలయము 
గగన మవాలు 
గవి రంగనాయకులు 
మేకేట 
అంజనా(ది' 
పంపాసరోవరము 
మానస 'సదోవరము 
శబరి గువా 
చింతామణి ఆ[ళమము 
కృష్ణరాయల సమాధి 
నవ బృందావనములు 
"తారా పర్వతము. 


(0 0 కరా. లా. కా లంలో 


బా ర టవ (న్‌ సైడ్‌ సన్‌ పాడ సాన 
ననా లా ప ల సి లోకా 


18. 
19. 
20. 
21. 
22, 
28. 


24. 


ఇందలి చితవంంల పటి 
జో లు 


అనంతశయనాలయమనము 
పట్టాభి రామాలయము 
గానిగి_త్రి చేవాలయము 
రఘునాభాలయము 
సింపహోసన మంటపము 

భువ నవిజయము 
హజారరామాలయము 
రశుకభట గోపురము 
రతుకగోపురము (ఈ త్తరదిశ) 
రశ్నుక గోపురము (ఆగ్నేయదిశ) 
కములనుందిరము 

గజాల 

నృసింహ విగ వాము 
కృష్ణస్వామి ఆలయము 
కడఆ కాళు గతేశాలయము 


జై నబసదులు 
హేముకూటమునుండి విరూపాశౌలయ 
ద శ్టము 
పంపాపురప్‌ధి 
అచ్యుతరాయల దేవాలయము 


మాతంగపరంతము - సూ భయ బజారు 
రాజ తులాభారము 

విళోచాలయము 

రాతి తేరు 

పంపాసరోవరము, 





విజయనగరరాజులు సంగహచరిత 
లో షూ 


సంగమువంశము 
సాళువవంశము 
తుభువవంశము 
ఆర్వీటివంశము 


విదేశయాత్రికుల వర్తనము 
విజయనగర వైభవము 


(1) అబ్దుర్‌ రజాక్‌ (Abdur Razzak) 


(11) పెయిన్‌ (Domingos paes) 


విజయనగరరాజుల సంగహచరిత్ర 


విజయనగరము (హంపి నందలి శిధలములనుగహార్చి శాలిసి 
కొనుటకుముం చా స్మామాజ్యస్థాపనయు, దాసిని చాలించిన రాజుల 
యొక్కయు! జర్మి తములు "సలిసికొనుట మంచిది. వలన---విజయనగ 
రనునందలి పరెశిష్టములన్నియు నా నాణాలు నిగ్దెంచిన కట్టడములకు 
సంబంధించినవే, 


చాళుక్య రాజ్య మంతరించుస3కి నా స్మామాజ్యపు టు_త్తర 
భాగమును చేనగిరి యాదనులును, దతీణభాగమును ద్యారసము దపు 
హాొయ్యళులును, దూర్పుభాగమును నోసగంటి కాకతీయులును 
నా|క్రమించిరి. ఈవిధముగా. జాళుక్యుల పాలనమునకు లోంబడిన రాజ్య 
మంతయు 'చిన్నాభిన్వ మె వేశ్ళేతురాజుల హ_స్టగాత మాయెను. చేవ 
గిరి యాదన్సలు హోళొయ్యళులనో క్‌ నికర సం గామములు గానించుచు 
వారి రాజ్యపు టు_త్రరభాగమును నా|కొమించి, శినవమొగ్గమండల 
ములో దమ సా మాజ్యనూచక ముగా యకగకఃపతొకమును నిలిపిరి, 
ఆకాలమున బళ్ళారిముండలములోని హోసపేట పాంత మెనరిపాలనము 
నకు లోంబడియుండెనో నిర్ణ యించుటకుం దగిన |పమాణములు గాన 
రాను. హొోొయ్యళాధిపతులై న "రెండవ వఏనబన్లాల, సోమేశ్వర, 
రామనాథుల శిలాశాసనములు హాంవీయందును, దానికిం బరిసర 
(గామములందు లభించిననుు మూండపవ బస్లైలుసి శాసనము లెపింయు 
నీ (పదేశమున నింతవరకును గనంబడకున్నవి. ఆకాలమున రాజకీయ 
పరిపితుల్లు చాలవరకు దాణుమాటుగ నుండుటయేి దీనికిం గారణ 
మని యూహింపవలసియున్నది. కాని, యాదవ రాజ్యమునకుథ "జేరి 
యుండిన యనంత'ఫురమండలములోని కొన్ని (పచేశవ లం దితని 
శాసనములు గానవచ్చుచున్నవి. మజియు దథీణమున హాెయ్యళ 
రాజ్యమునం శేరియుండు హోవేరి, రాణచన్నూరు, విప మొగ్గ ప్రాంతము 
లందు యాదవసింగణ, మహాదేవ, రామచం్యదుల శాసనములు 
"విక్కు-లు .గానవచ్చుచున్నవి. ఇది కారణముగ యాదవ హాాయ్యళు 
లొండొరులతో  ఘోధథముగం బోరుచుండిరని 'జెల్లవుగుచున్నది. 


2 


కాని హోస వేట! పాంతమునం దీ రాజుల శాసనము లెచ్చటను గనం 
బడనికారణమున నీ |పదేశ మెవరిపాలనకు లోయబడియుండెనో తెలియ 
కున్నది. హంపియందును, శివమొగ్గ, తుముకూరు, హోవేరి "తొలూ 
కాలయందును నీకాలమున మును డి సిరగయనాయకునియొక్క్యయు, 
నాతని కుమారుడగు కంపిలరాయనియొక్క_యు శిలాశొసనములు 
చెలువడియున్నవి. కావున వీ రీ [పాంతమున స్యాతం| త్యము సంపా 
దించి పాలించుచుండిరని తోంచుచున్నది. సకల మాండలిక రాజులను 
దనకు వశపరచుకొని స్వాతం త్య రిని [(మోయించిన యాదవ రామ 
చం దుకు సింగయనాయకునింగూడక  లోంబజచుకొనెను. సింగయ 
నాయకుని మరణానంతర మాతని తనయుడు కొంపిలరాయ.డు రామ 
చందదుని మాండలికుండుగా నుండినట్లు శాసనములు 'దెలుసుచున్నవి, 


“ఇది యిట్లుండ, ఢిల్లీ సులానై న అల్లావుద్దీన్‌ ఇల్లీ తన సేనాధి 
పతియైన మలిక్‌ కాఫ్తరును హిందూరాజులను స్వాధీనము గావించు 
కొన నొక సైన్యమిచ్చి దత్నీణ బేశమువై బంవెను. మలిక్‌ కాస్టరు 
యాదవ రామచందుని జయించి, "కాకతీయ [పతాపర్ముదుని నోడించి 
వారిని సులానునకు నియమింపంబడిన కప్పము కట్టునట్టాతంబటుచి 
మరలెను. ఇది జరిగిన కొంతకాలమున కాతండు హోొయ్యళ బళ్ళాలుని 
' నోడించి, యాతనిని సులానున కంకితునిం గావించెను. తవు పరా 
[కవూాతిశయమున నెవరిని లత్యువెట్టక, తమ యేలుబడిని దతీణాపథ 
మున స్లిరముగ నిలుపవలెనను సంకల్పముగల కంపిలరాయ కుమార 
రామనాథులను ఢిల్లీ సులానగు మహమ గదు తున్లుకు యుద్ధమునందుం 
జంపించి, వారిరాజంమును జూజగొ నెను. ఇట్లు-యాదవ, సాాయ్యళ, 
కాకతీయరాజులయొక్క_యు, గంపిలరాయ కుమార రావునాథుల 
. యొక్కయు నవసౌనకాలమునకు దవ్నీణాసథమంతయు 'మవావు శ్రదీయ 
మయము శాంజొచ్చెను. నానాంటికి మహమ శ్రదీయుల బలము |పబల 
మగుచుండెను. ఇట్టి తరుణమున, టైవయోగమున, సుల్తానునకును 
నాతని దండనాథులకును దాము జయించిన రాజ్య'భాగ విషయమున 
ద్మీవకలహను లేర్సోడి, చివరకు, దండనాథు లందందు డమ యిచ్చు 


3 


-వొస్తున స్వతం్యతరాజ్యముల నేర్పణచుకొనం దొడంగిరి. ఇట్టి యవ 
కాశమును బురస్క-రించుకొనిి తలయె త్ర్తుటకై' వేచియున్న హిందూ 
మాండలికులు దాము గోలుపోయిన స్వాతం, త్యమును సంపాదింపం 
బయల్నించిరి, ఆ కాలమున. గంపిలరాయని యాస్తానమున భాండా 
గారాధ్యకులుగా నుండిన హరిహరరాయలును, బుక్కరాయలును 
wn న్యమును గూర్పుకొని స్వాతం త్యమును బక టించి, కంపిలరాయని 
రాజభానియగు నానెగొందియందు స తంత రాజ్యమును సాపించిరిం 
ఆమోద నా యన్నదమ్ము లిరువురు విజయ యాతలు సాగించి, 
రాజ్యమును ఏ సృత మొనర్శి గురువ రేణ్యులగు విద్యారణ్యుల యాజ్ఞ 
మెయి హాంప్మి గామమును, దిర్చికట్టి దానికి “విద్యానగరిమని చేరు 
పెట్టి, తమ రాజధానీనగరముగం. చేసికొనిరి.” * 


విజయనగర స్మామూజ్యమును సంగమ, సాళువ, తుళువ, 
ఆర్వీటి వంశములవారు పాలించిరి. సంగవువంశము మొదలు తుళువ 
నంశపు రాజైన సదాశివరాయలు గ ద్దియ నెక్కువజకును విజయనగ 
రము సామాజ్యమునకు రాజధానీనగరముగ నుండెను. ఆఅమాందం 
(గ్రమముగ చెనుగొండ, చం దగిరి, వేలూరులు రాజధానీ నగరము 
లాయెను. 


(1) సంగమవంశేము : 


విజయనగర సామాజ సాపకులై న వారిహరరాయలు 
సంగమ వంశజుండు. ఈ వంశమువారు 1కికి6 మొదలు 1486 వరకు 
సా[మాజ్యమును బాలించిరి. ఏరి మూలపురువుండు సంగముండు. వీరు 
యదువంశ సంజాతులు; శైవులు. కులదై వము పంపాపతియైన విరూ 
పొతుండు. ఈ వంశజులలోం గొంద జీ బేవుని నామమునే ధరించిరి. 
దానశాసనములందు సహిత మోబేవుని నామమునే సంతకముగ 
వాడిరి. ఏరి నాజెములందుం బారగతీపరమేశ(రుల బింబము లొ త్తింపం 
బడీయున్నవి. ఏరి లాంఛనము వరాపాము. 





=. 


* A Guide to Humpi and Vijayanagar, Pages 9-11, 


4 


ఈ వంశపు రాజులలో మూంయతవనాండగు నెండన హరిహర 


జో నే 


) కాలమున రాజ్యము విస్పృతమై, రెండవ 

(|[పౌఢథ) చెవరాయల (1438-1447) కాలమున ఫునత కెక్కెను. విజయ 
గరపుం బఖ్యాతి దవ్న్‌ణమునం గావేరీతటమును వరించు టకాకి, 
తూరుునం జెలింగాణ  మంతటను వ్యాపించినది. ఉ_త్రరదశనున్ను 
యాదవ రాజ్యముయొక్క- చతీణభాగము పీరివశ మైనది. ద్రంతటి విశాల 
స్మామాజ్యమును విజయనగ రాధుశులు మాంశలీకుల మూలమున 
చాలించుచుండిరి, కొంతకాలమున క వంశమునందు రాజపదవికొఅకు 
నంతఃకలవాము లేర్పడ మొదలిజను. ఈ వంశమునందుం గటపటి 
వాడిన విరూపాశ్‌ రాయల (1465-1455) కాలమున సే నంశ 
పర్మాక్ర మ వమంతరించినది. 
(11) సాళువవంశేము : 

విరూపాశ రాయలకు రాజకేోఖరరాయలు, (పథ చేవరాయలు 
నను నిరువురు కొడుకులుండిరి. |పొౌఢచేవరాయ లసమస్థుండగుటవలన 
నాతని సేనానాయకులలో. (బసిద్దుండై న సాళువ నరసింసారాజతనిని 
రాజ్యమునుండి తొలగించి, తానా సింహాసన మధిష్టిం చెను, 


ఈ వంశమునారు చం దివంశే జులు. మూలపురుషుంశు గుండ 
"దేవుండు. వీరికి వరాహాచిప్నాముగోల ధ్టజముకలదు. కటారి | పధా 
నాయుధము. కానున ఏరు *కళారరాయి *ధరణీవరాపా బిరదులవే 
విరాజల్లిరి. ఏరు వై ప్లవమతావలంబకోలు. ఈవంశజులు 1486 మొదలు 
1505: వజకు విజయనగ రస్నా మాజ్యమును బాలించిరి. 


(111) తుళువవంశము : 


సాళువ నరసింవారాయలకడం దుళువ నరసరాజు మం| తీగ 
నుండెను. నరసింహరాయల కెండన కొమురుండగు ఇవు ది నరసింహా 
రాయలు మూర్జుండై, రాజ్య కార్యములయందు ఏిముఖుండై యుండంగా 
నాతనిని చెనుగొండదుర్ణమున బంధించి తుళువ నరసరాజు రాజ్య 
మును స్యాథనపజచుకొ నెను. 


5 


తుళువ వంశపురాజులు 1505 మొదలు 1568 వణకు రాజ్య 
మును బాలించిరి. వీరు చందవంశజులు. ఇది య.యాతి పుక్తుండై న 
తుర్వసుని వంశమగుటచేం దీనికి. దుళువవంశమని పేళుగలిగను. నరన 
రాజు కుమారులలో జెద్దనాండగు పీరానరసింహరాయలు 'వాషసరాయ 
స్వామివలన వైప్యవదీక్షును బొందినట్లు “వ్యాస యోగి చరితము” వలనం 
దెలియుచున్నది. ఈతని మరణానంతర మితని తమ్ముండై న కృష్ణ చేవ 
రాయలును, అచ్యుత చేనరాయలును నొకరివెనుక నొకరు సింహాసన 
మలంకరించిరి. కృష్ణ చేవరాయల కాలమున విజయనగర స్మా క మాజ్యము 
మిక్కిలి ఘనతంగాంచి, విజృంభించినది. ఇతయ మైసూరు [పాంత 
మందలి [శీరంగపట్టణము, శివసమ్ముదములయందలి కోటలను ముట్ట 
డించి, స్వాధినపరచుకొని, యామిాంద నెల్లూరు మండలములోని 
యుదయగిరి దుర్గమును గై. వసముచేసికొ నెను, అటుపిమ డట పీతండు 
సరాపదుర ద అముతోని కో ండవిటిని, క పా మండలములోని కొండ 
పల్లి ని వశపరచుకొని, రాజవమహే పాంర్యదవరమును గొల్ల గానెను. తరు 
వాత రాయచూరుకోటను ముట్టడించి, బిజాపూరు సుల్త్లానునకు 
లోంబడియుండిన కృష్ణా, తుంగభ చా |సవంతుల మధ్య, పదేశమును 
స్వాధీనపరచుకొ నెను. ఈతని కాలమున విజయనగర స్మామాజ్యము 
తూర్పున నో[ఖ దేశమందలి కటకమువరకును, బశ్చిమమున బాంబా 
యికిను త్తరముననుండు పులవు వి స్తరించియుండెను. 
దఠత్నీణమున పింహూళవ్‌ంపమువరకు నితడు దిగ్యజయ మొన ర్చెనని 
యితని యరవశాసనములలోం బేర్కొనంబడిన “ఈళస్టిరై గొండి” 
యను బిరుదము సూచించుచున్నది. తరువాత, సింహాసనమెక్కిన 
వాం డచ్యుత దేవరాయలు, ఇతని కాలమున రాజ్యతంత సూ త్రముల 
బలము తగినది, 


(iv) ఆర్వీటివంశము : 

కృష్ణ దేవరాయల యల్లుండై న రామరాజును నాతని తము త్రి 
లైన తిరుముల వేంకటా దులును [(బబలులైరి. రామరాజు అచ్యుత 
దేవరాయల నణంగయదొక్కి, తొనే రాజ్య'భారము వహించెను, 


6 


అచ్యుతుని యనంతరము పట్టణమునకు వచి న సడాళినుని కాలము 
నందు రామరాజు చాతుర్యము సుజయ మపావు దీయ రాజులలో? 
బరస్పర కలహములు గల్పించి, తన రాజ్యమును సొిరపజచుకొో నెను, 
"తాను అహామదునగరము, గోల్కొండరాజుల పత మవలంవించి, 
విజాపూర్‌ ఆదిల్‌ శాహులవై దండెత్తి నెడలి,ముదగల్‌, రాయచూరు 
మొదలగు |] పదేశములను స్వాధ్‌నపజచుకొ నెను. కాల్మకమమున 
హిందూ మహమ్మాదియరాజులలో నంతఃకలహములు సంభవించి, 
నానాంటికి. (బబలినవి. అంత, మహమ వీయరాజులంద చేక్షమై 
1565 వ వత్సరమున రక్క-సతంగడిగి రణరంగమున విజయనగర రాజు 
సైన్యముల నోడించి, విజయనగరమును స్వాభనపరచుకొనిరి. దాన 
విజయనగరము నాశనమయ్యెనుగాని, స్మా మాజ్య మంతరింపలేదు. 


రామరాజు ఆర్వీటివంశమునకుం 'జేరినవాండు. వీరు చంద 
వంశజులు, మూలపురువుండు తాత పీన్నమరాజు, ఈ వంశజులు 1569 
"మొదలు 1680 వరకు స్నామాజ్యమును బాలించిరి. 


రక్క_సతంగడిగి రాజుద్దానరితేన మ రామరాజు తమ్ముడగు 
తిరుమలరాజు వెనుగొండను రాజభానిగం చేసికొని, సదాధివరాయ 
లను ముందిడుకొని, తాన 'రాజ్యపాలనము సాగించుచుం దుదకు రాజూ 
యెను. ఈ వంశపురాజులలో నొక్కరుండగు వేంళకటపతిబేవరాయలు 
1592 వ వత్ప్సరమునం దన రాజధానిని వెినుగొండనుండి చం దగిరికి 
మార్చుకొనెను. పిమ శ్ర నాతంజే 1606 వ వత్చరమున వేలూరిని 
రాజధానిగం జేసికొని వాలించెను. "పెద్ద వేంకటపతిరాయల పరిపాలనా 
కాలమున నాతని సామంతు(డై న డామర్గ వేంళకటనాయకుండు 1689వ 
వత్సరమున -ఈష్టి ౦డియాకం పెనీవారికి చెన్న పట్టణమున గోటను గట్టు 
కొనుటకు. గౌంతభూమినిం గొలునకిచె ను. కాల్మకమమున సామా 


జ్యము శణించి 1680 (పాంతమున  వేంకటపతిరాయల కాలమున 
సంపూర్ణ ముగ నఠించను. 


న 
విదేశయాత్రికుల వర్షనము 


క. నృ 1448 వ వత్చరమున అబ్దుర్‌ రజాక్‌ అను నతండు 
విజయనగరమును జూడవచ్చి యానగ రమును ఇట్లు వర్ణించియున్నాడు. 


“1445 వ వత్సరము ఏ పియల్‌ నెల చివరకు విజయనగరము 
పవేశించితిమి. మమ్ము. దోడ్క-నిపోవుటకై కె మా కెదురుగాం బరి 
వారజనమును బు కెంచి, మేము బసచేయుటకై, మాకొక సుందర 
మైన గృహము రాయ లిప్పించెను, ఆతనిరాస్త్రము కృష్తానది మొదలు 
కొని కన్యాకుమారి వరకు వ్యాపించియుండె డెను. ఆ నగరమున వికృతా 
కారములు గలిగి, పర్వతములను బోలిన యేనుంంలు గలవు. పదు 
నొకండు లతల మై న్యముకలదు. హిందూసానమునం దాకాలమున 
నిరంకుశాధికారముగల వమరియొకరాయలు గానరాండు. విజయనగరము 
వంటి మహానగరము నెన్నండును మేము కన్నులతో. జూచియుండ 
"లేదు. ఆ నగరమునుబోలిన మరియొక నగరము [పపంచమున చెచ్చో 
టనైన నున్నట్టు వినియుండలేదు. స _ప్ప పాకారములచేతం జుట్టంబడిన 
యేడు దుర్చములచే సురశ్నీతమై యానగర మొప్పుచున్నది. మొదటి 
దుర్షముచుట్టును సిలువెం డెత్తుగల రాళ్ళు, గుజ్జిములుగాని భటులు 
గాని నడచుటకు సీలు లేనియట్లు భూమిలో సగమువరకుం "బాదుకొని 
యున్నవి. ఉత్తరముగానున్న . యేడవదుర్దమే రాజు నివసించు నంతః 
పుర మందిరముగా నున్నది. మొదటి దుర్షముయొక్క- దథీణపుకొన 
"మొదలుకొని యుత్తరపు కొనవరకు మార మెనిమిదిమైళ్ళుగా 
నుండెను. మొదటిదుర్లము మొదలుకొని మూండవ దుర్షమువరకుంగల 
| పటేశమంతయు సాగువేయయుడిన పొలములతోడను, గృహముల 
తోడను, నుద్యానవనములతో డను, ఫలవృతములతొడను నిండి 
యుండెను. మూండవదుగ్షము మొదలుకొని యేడవ దుర్ణమువరకుం 
గల వ. నసంఖ్యాకములగు జనసంఘములతోడ నిండి 
బజారులతో నొపుచుండెను రాజముందిరమునకు సమాపముగా 
నాలుగుబజారు లొకదడానికొక శుదుఠరుగా నారులు దీరి ్ప యుండినవి, 
ఉత్తరమున రాయలమందిరము[మమొక్క_ ద్యారనుంటపము గలదు, 


రె 


“పతి బజారునకుం బైని సౌగమై న *తాళ్యారముతోం గూడిన 
యున్నతములై న కనూనులు నిరి శ్రంపయిడినవి. అన్ని టికం"బు రాయల 
యాస్తానమంటపము మిక్కి-లి యె త్తుగానున్నది. బజారులు విశాలము 
లును, బొడువులును గలిగి రమణీయములై యుండినవి. గులాబిపూవు 
లంతట నమ్మ్ముంబశుచున్నవి. ఆ [పజలు గులాబిపూన్రులను నాహారము 
కంకు నావశ్యకములయినవిగా భావించుచుండిరి. ముత్యములు, 
"కెంపులు, నీలములు, వ జములు మొదలగునవి బహిరంగముగా బజారు 
లలో విికయింపంబడుచున్నవి, ఈ [ఇ పదేశములందునుు గాజాంతీఃఫుర 
[పదేశములందును నున్నగా బాల గచ్చు చేయంబడిన రాతినొట్టముల 
గుండ కాలువలు వెక్కూలు జలపూల్హ ములై. _సవహీంచుచున్న వి. 
రాయల సౌధదా(ర వముంటపమున కెడమ భాగమున * నాచనగరునటె 
నున్న దివానుఖానా యను మందిరముగలదు. దాని కెదునుగా నొక్క. 
సభాముంటసము గలను. సభావుంటపమునకుం జివర -వోపుదారులు 
నిలువంబడియుందురు. ఆ సభావుంటప మధ్యమున దివాను కూరు 
చుండు పీఠళముగలదు. అచట దివాను లేక దండనాయకుండు (పజల 
విజ్ఞాపనములను విమర్శించుచుండును. ఆతని తీర్పునకుం బై తీర్చు లేదు. 
పనిముగించిన తరువాత దండనాయరకుండు స్పప్టదాగగములను చాటి 
యంతఃపురము సొచ్చి, సమ_స్తమును రాజునకు నివేదించును, రాజ 
మందిరమునకు వెనుక దండనాయకుని గ ్రసాముకలదు. ఆ మందిర 
మున కెడమనై పున నాళాముల ముదించు టంకసాలగలదు. దివాను 
ఖానాకు నదురుగా నేనుళసలుండు క ట్రడముక లదు, వనుంగున కొర క్ర 
గదిచొప్పున నేర్చాటు చేయంబడెను. నాణౌములు మ్నుదించు టంక 
సాల కెదురుగా నగరపాలకుని గృహముగలదు. ఆతని కిందం బం చెండు 
చేల భటులుండిరి. టంకసాలకు వెనుక పక్క-_ పదునై దుగజముల వెడ 
ల్చును, రెండువందల గజములు పొడవునుగల యొక చిన్నబజారు 


గలదు. బజారున కిరువార్య్వ్యములయందు నిండ్డును, ముఖమంటపము 
లును గట్టబడియున్నవి. వానికెదుట సొగమైన రాళ్ళచేం గట్టంబడిన 








_స్తంభములమో(దికిదించిన చోష, 


త్‌ 


యున్నతాసనములు గలను. ఆ యా గదులయొక్క_ నోడలమోంద 
వింహాములు, వెద్దపులులు, చిజుతపులులు మొదలగు |కూరమృగ 
ములయొక్క_- యాకారములు చి తింపంబడనవి. అక్క_డి యున్న -తాస 
నములు రత్న్నాభ గణాలంకృతలగు వేశ్యాంగనామణులచే నధిష్టి౦ంపం 
బడియుండినవి. ఒకనాడు నన్నుంజూచుట.కై రాయల యంతఃపురము 
నుండి పంపబడిన కొందణు దూతలువచ్చి, యా దినముననే నన్ను 
రాయల యాస్థానమునకుం గొనిపోయిరి. రాజకుమారు(డు - (పాథ 
"దేవరాయలు సభామంటపమున 'రాజకార్యఛురంధరులగ _ మంత్రి 
శిఖామణులు మొదలుగా గలవారు తన్ను బలసికొలువ సింహోసనా 
ధిష్టతుండై యుండెను. నాని కిరు పక (ల జనసంఫుము వృతాకారముగ 
నిలువంబడియుం జెను. రాయలు సట్టుపీ తాంబర మును ధగించియుం డెను 
ముత్యాలపతకమును, నమూల్యములగు రత్నా భరణములను ధరించి 
యుండెను. పలుచనై నట్టియుం బాశ వై. నట్టియు చేహముగలిగి నలు 
పును 'దెలుజ్రునుగాకృచామనచాయయోలు రూపమును గలిగియుం డెను, 
చెక్కులు 'మెత్తనివై పలుచగనున్నవి. 


“ఆతనికి గడ్డమున వెర్యడుకలులేవు. చూపు మనోహరముగా 
నుండెను. మహానవమి పండుగనాడు రాయలు తనరాస్ట్రములోనుండి 
తనకు గ ప్పముగట్టుచున్న చేనాధిపతులను, (పభువులను దన యానా 
నమునకు రప్పించి, దర్చారుతీర్చెను. వారలు మిగుల రవమణీయము 
లగు హోడాలతో నలంకరింపంబడిన యేనుగులను వేయింటిని దవుతోం 
గూడం చెచి ఏరి. 


“ఆనాడు నగరమంతయు శ ంగారముగా నలంకరింపంబ డెను. 
వనులస లొకచోటునకు. జేరి, సము దతరంగములంబోేలి కనుపట్టుచుం 
డెను. అచ్చటచ్చట నాలుగ దంతరువులుగల పందిరులు నిర్మింప 
బడినవి, ఈ పందిరులు గిజ్జుమని చుట్టుందిరుగుటకు ననుకూలము లగు 
నట్లుగా సిరి ౦పంబడినవి. ఈ 'మైదానమున కెదుట తొమ్మిది పంది 
రులతోలహాడిన రాజభవన మొకటి నిర శ్రంపయిడినది. తొమ్మిదవ 
యంతరువులోని పందిరిలో రాయలకు సింహాసన మమర్పలుుడినది, 

2 


శ 


10. 


అంతఃపురమునకును, బందిళ్ళకును మభ్య నాటకులును, బాటకులును, 
గథకులును నుండిరి. రాజున కెదుటనున్న తెరకావలం బడుచులు 
సుందర వస్త్రాలంకార భూపీతలై నృళ్యములు సలుసపుచుండిరి, 
మావటివాండు మిక్కిలి యానంద ముప్పొాంగసనట్టుగా నేనుసలే 
నాటలాడించుచుండిరి. మూం౭డుదినము లీవిధముగా నాటలణోను, 
బాటలతోను, వినోదములతోను గడుపంబడినవి. మూండవనాండు 
నాకు వురల రాజుదర్శనము లభించెను. మిక్కిలి వె శాల్యముగల 
సింహాసనము సువర్ణ ముతో చేయంబడి, యమూాల్యములగస మణు 
లచే. బొదుగంబడి యున్నది. సింహాసనమున  కెటుటం జదరముగా 
నున్న మె త్రయుకటి కలదు. దాని కొనలయందు మూంజడువరుసల 
ము ్తెములతోం గుట్టంబడియుండజెను. రాజూ మూంయ దినము 
లా మెత్తవై6 గూరుచుండి యుండెను. ఆ మందిరముయొక్క గోడ 
లును బై. కప్పును మణులచేం బాదుగంబడిన బంగారు పలకలవేం 
శ'ార్చుంబడి యున్నవి. అవియును బంగారు మేకులతో చిగంపంబడి 
యున్నవి.4” 

క్రీ. శ. 1520 వ సంవత్సరమున 'ఫోరిడో” యను పోర్చుగీసు 
రాయబారి విజయనగరమునకు వచ్చెను. అతనినెంట “చెయిన్‌” అను 
నాతండును వచ్చెను. అతడు విజయనగరమునం చాను జూచిన 


యంశములను [వాసెను, అందుండి [(కిందియంశములు (వాయంబడు 
చున్నవి. 


Ws రాజ్యమునకు విజయనగరము రాజధాని. అందు రాజెపుడు 
నివసించు చుండును. నగరమున కాజుమైళ్ళ కీవలనే యడ్డముగా 
గొండల వరుసగలదు. దానిలో నుండి మార్గములు కలవు. “వానికే 
చ్యారము లనిశేరు. ఆ దాంరముల గుండం “" బోవలయునేకాని. నగ 
రము లోనికి. బోవుటకు వెజుమార్లములు లేవు, ఈ కొండల వరుస 
జఉబ్బది రెండు మైళ్ళు పొడవు గలిగి, యా మహోనగరముం జుట్టి 
| యున్నది, ఈ పర్వత పంక్తికి లోపల. నంటి చుట్టుకొనియున్న 











"౪ మవామ్మడియ మహాయుగము, పుట, 898 - 897 


il 


యితరపం కు లనేకములు గలవు. ఈ పంక్తులలో నెచ్చటనైన సమ 
భూమి యున్న యెడల నచట బలాఢ్య మగు గోడ కట్టబడి యున్నది. 
ఈ రీతిగాం గొండలన్నియు మూసివేయంబడి యున్నవి. జనులు 

డచుటకు వాట లేర్పుజుపంబడి, యాబొట లీ దాగరములగుండ. 
బోశును. ఈ ద్యారములక డం జిన్న గుహలు గలను. అందు! 
గూర్పుండి రకక భటులు ద్యారములను రశీంచు చుందురు. ఈ 
యావరణము లోపల వరి మొదలగు ధాన్యములు పండునట్టి బయ 
ళ్ళును, సిమ్నులుు నారింజలు, పనసలు, మామిళ్లు "మొదలగు ఫల 
వృత.ములతోనున్న తోంటలును గల సారవంతములయిన భూములు 
గలవు. ఈ కొండల వరుసలకు మధ్యమున జలాశయములు సెక్కు-లు 
గలవు, వాని యాథారముల వలననే వై నుదహరించిన, భూములు 
సాగుచేయం బడుచున్నవి. గోవా నగరమునుండి వచ్చిన బాట 
యుకటి మొదటి కొండవరుసలోలగల దా్యారములలో నొక చాంరము 
గుండ నగరములోం (బవేశించు చున్నది. పడమటి (పక్క నిదియే 
(పధానమైన ద్యార మగుటచేత గోడల చేతను, బురుజుల చేతను 
సురథీతమై యొ ప్పెడు పట్టణ "ముకటి (నాగ లాపురము) రాజులచే 
మొడటి పం _క్లి లోపలం గ ట్టంబడినది. ఈ ద్యారమున కండు తలుపు 
లును బురుజులును మిక్కి-లి బలాఖ్యము లయినవి, ఇతర నగరముల 
లోని గోడలవంటివి గాక, యీ గోడలు పాలగచ్చు చేయంబడి, వ 
'జెచ్చుటను గానరా నట్టివిగా నున్నవి. లోపల మిద్రెటిండ్రవ లె బల్ల 
పజిపుగానున్న కప్పులుగల సొగసయిన కట్టడములచే నిరుపార్శ్వముల; 
యం దలంకరింపంబడి వీధుల పంక్తులు రమ్యముగా నున్నవి, 


“నాగలాపురమునుండి విజయనగరమునకి నొకపీధి పోవు 
చున్నది. ఆ సిధికి నిరు|పక్క-లను నిండ వరుసలు చక్క_ంగాల దీర్చి 
యున్నవి. బాటసారులకు నీడ నిచ్చుటశకై రెండు |పక్క-లను వృత. 
ములు నాటింపం బడియున్నవి. ఈ ఏధిలో సమస్త వస్తువులను విక 
యించు నంగడులు గలవు. ఈ వీధిలో రాజు సుందరమైన యనంత 
శయన "దేవాలయమును గ ట్రంచెను. (పభువులును, చీనొనులును 


12 


గట్టించిన చేవళములు సాడం గలవు. ఈ నగరము చుట్టును టరువు 
గల ౫ వెద్దరాళ్ళతోం గట్టం బడిన గోడ గలదు. అది మిక్కిలి బలాథ్యా 
మైనది గాని, (ప ప స్తుతము కొన్నిచోట్ల శిధిలమై యున్నది. అందు 
సురవ్నీతములై న దుుములు గలను, ఈ గోడకుం |బక్క-ను నచ్చ 
టచ్చుటం బల్లపు స సిటిచే నిండింపంబడిన కందక 
ములు గలవు. దానికి వేజుగా నట్టిదే మరియొక గోడ కలదు. మను 

ష్యుని తొమ్బుం దాంకునంత యెత్తుగలిగి, "మొనలు తెలియున్న రాళ్లు 
పాతంబడి యున్నవి. ఈ గోడ, కొండలకు మధ్యనున్న పల్లపు పే 
శములం చెత్తుగాం 'బెట్టంబడి, కొండల వజుకు వ్యాసీంచి యున్నది, 

ఈ గోడ మొదలుకోని నగరము పవేశించుటకు మధ్యమున నెక్ట వ 
దూరము గలదు. కనుక, నా పబేశములందు వరి సాలములును, 
తోంటలును, దోడ్లును, పీటి కాలువలును గలవు. ఈ నోడయొక్క_ 
మొదటి పం_క్లిగుండ నీరు [వవహించు చున్నది. నీళ్ళు పాతు చుం 
డుట వలన ల | జలపూర్ల ములై యున్నవి. ఇచట నవ 
ములతోం గూడిన తోంటలును, “నాక + చిన్న తాళ్ళ గుంపును ననేక 
గృహములును గలను. నగరముయొక్కి మొదటి ద్వారము కిడికు 
వచ్చుటకుముందు మరొక నీటికాల్యను దాటి వమెలుసు తిరిగిన 
బలాఢ్యమగు నొక రాతినోడ యొద్దకు వచ్చెదరు, ఈ ద్యాగమున 
కిరు పక్క-_లను౦డు రెండు బురుజులును డానిని గాపాశు చున్నని, 
ఆ చ్యారము మిక్కి-లీ సాగసయి నట్టిదియు. బెద్దదగు నట్టిదియునె 
యున్నది. ద్యారమును దాటి లోపలకోం బోవంగానే రెండు చిన్న 
చేవళములు గానిపించును. ఒక "దేవాలయపు. | వొకారము లోపల 
వృతములును, మరియొక చేవాలయపుం (బాశారములోపల నిండ్లును 
గలవు. ఈ మొదటి దా్యారముసం గల కుడుము నగరము నంతను 
జుట్టి వచ్చుచున్నది, మజి కొంతదూరము పోయిన తోడనే, మటీ 
యొక దారమును, గోడయు6 గానిపీంచును. ఈ గోడయు నగరము 
నంతను జుట్టవచ్చు చున్నది. ఇచటనుండి రాజ భవనాంతఃపురము 
. వజరుం "గల మధ్య భూమియందు ఏధులును, నిండ వరుసలును, 
. ను. ఓయు (బభువ్రలయొక్కయు నందములగు ముందిరము 


13 


లును గలవు. చూచుటకు వినోదకరములగు విగహములతో నలంక 
రింపం బడిన యిండ్ల వరుసలు మనోజ్ఞములై యొప్పుచున్నువి. ముఖ్య 
మైన దగునట్టి పెద్ద ఏధిగుండ వెళ్ళునప్పుడు రాయల యంతఃపుర . 
భవనమున కెదుటనున్న గొప్ప మైడానమునకుం గోనివోవు దారము 
గల |పథానమైన మార్టమొకటి కలదు. దిని కెదురుగా మటణియొక 
మార్లము నగరముయుక్క_ శెంశన భాగమునకుం బోవుచున్నటది. 
నగర మధ్యమునుండి మిక్కిలి యుపయోగము గలది యగుటచేత 
నొ మెదానముగుండ సరకులు ముదలగు నాని నెక్కి-ంచుకొని 
బండ్లు నడుపం బడుచుండును. లిస్బాను (౪002) నగర దుర్లము 
(పోర్చుగల్‌ దేశపు రాజధాని ఎంతే స్థల మా[కమించు వ 
యంతకంకు నెక్కు-వసల మాక మించుకొొని రాయల వుందిరము 
బలాఢ్యమై, సురతీతమైయున్న [పాకారము గలిగి యున్నది. 


“ఇంకను గొంతడనుక నడచి, యావలిద్యారము కడకుంబోయిన, 
దానితో సంబంధించిన యిరువార (ముల "రెండు చేవళములు గలను. 
ఈ రెంటిలో నొకచాని చాగరముకడం |బతిదిసమును గొణైలను 
'బెక్కింటిని జంపుచుందురు, ఈ చేవళములకు దాపునం జి త్తరున్రులు 
చెక్క_బడినట్టియు, వ్మిగహములతో నలంకరింపం బడినట్టియు జయ 
సూచకమయిన రథమొకటి కలదు. సంవత్సరమున కొకసారి చేవతో 
తృవమునాండు నగరవీభులగుండ రథము నూశేగింతురు. అది మిక్కిలి 
"వెద్దదగుటనలన మూలలఊ దిరుగనేగదు. ఇంకను ముందునడువ, 
విశాలతయు, సౌగసునుగలదై, యిరుపార శములందు సుందరములగు 
గృహముల వరుసలను గలిగియున్న దై, నేనిదివజకు వై నుడాహరించి 
వర్ణించిన ఫీధులంబోలిన యొకవీధి గలదు. ఆ వీధిలోని గృహములు 
భాగ్యవంతులకు నివాసములయి. యొష్పుచున్నవి. ఈ పీధిలో వణి 
జులు "సెక్కటర్మడు నివసించుచున్నారు. ఇందు. బెక్కు_రకముల 
"కెంపులు, వ|జములు, సీలములు, పచ్చలు, ముత్యములు మొదలగు 
రత్నములును, వ్యస్త్రములును నింకను [(బపంచములో దొరుకునట్టి 
సవ్నితవ స్తువులును మిక్ర్షయించ బడుచుండును. [పతిసాయంకాలము 


14 


నొక సంత జరుగును. అచట సామాన్యములయి న గుట్తములు, గసజ్జపు 
తట్టులు మొదలగు జంతువులు మాతమేకాక, దబ్బపంజ్లు, నివు 3 
పండ్లు, నారింజపండ్లు, [చాక్షపండ్లు మొదలగు సలవగ్షమును విక 
యింపంబడుచుండును, 


“ఆ ఏధికొనయందు మరల నొక ద్యారమును, గోడయును గాని 
పించును. ఆ ద్యారములోనుండి పోయినయెడల నావల నొకపీధి 
గానిపించును. అచట కర శ్రీ రులు (పంఛాణులు) వెక్కి-౦|డు నివ 
సించుచున్నారు, నార లనేక వస్తువులను వికేయించెదరు. ఇచట 
"ర0డు చిన్న చేవళములు గలవు. (పతి ఏీధియందును దేవాలయములు 
గలవుగాని, |పథానములయినవియు, గొప్పవియు నగు జేనాలయ 
ములు నగరమునకు వెలుపలి పక్క_నే కలవు.” 


“వ జములు మొదలగు నమూల్యమణులయొక్క- యు, నితర 
వ_స్తువులయొక్క-యు వర్తకము విరివిగా జరుగుచుండుటచేత నా 
మహానగరమున నన్నిజాతుల మనుమవ్యులును గలరు. ఈ నగర వి్తీ 
ర్ధ్రతనుగురించి. నేను (వాయను. ఏలన, నయ్యది యొక వజేశము 
నుండి చూచుటకు గానరాదు. నేనొక కొండనెక్కి, యుక్కువఫాగ 
మును జూడ గలిగితినిగాని, చెక్కు. కొండల పం కలకు మధ్యమున 
నగరమంతయు నిమిడియుండుటచేత గొంతభాగము గానుపింపలేదు. 
అచటనుండి చభూడంగాా నాకు గనుపట్టిన భాగము రోమననురి 
(home, the capital of Italy in Bur ope) యంత 'వెద్దదిగానుండి, 
మూాపునకు మిక్కిలి సుందరముగా. గానుపించినది. దానిలోపల 
జెట్లగుంపు లనేకములు గలవు. బ్రండ్లకుం చేరినతోంటలలో నీళ్ళకాలు 
నలునుు నచటచటం జెజబువులును గలవు. రాజు తన యంతుపుర 
మందిరమునకు సమిపమునం దాళ్ళవనమును, నానావిధ ఫలవృతు 
ములతోం గూడిన తోంపులను గలిగియుండెను. తురుమ్మ-ల నివాస 
భూమికి దిగువనొక చిన్న నదియును, మాపవిడితోటలు, పోశతోంటలు, 
పనసతోంటలు, జామితోంటల్సు నిమ శ్రతోంటలు, నారింజతోంటలు 
మొదలగునవి దట్టముగానుండి "విరుంసచు మహారణ్యమువ లె. గాని 


15 


పించుచున్నవి. కెల్ల దాతతోటలు విశేషముగా గలవు. నగరము 
లోనికి వచ్చుసీరంతయు మొదటి (పొకారమునకు వెలుపలనున్న - 
చే నుదాహరించిన - చెబువులనుండి లేయడుచున్నది. ఈ నగరము 
లోని జనసంఖ్య లెక్కి_ం౦ంచుట కలవిగానిడిగా నుండుటచేతను, 
నే నుజాహరించిన గల్పితముగాను, నతిశయో క్షిగాను నుండునను 
భీతివేతను నుదాపారింప మానినొండను.” 


“ఇయ్యది (పపంచములో సమస్త వస్తుసముడాయముచేతను, 
నిండియున్న మంచినగరముగానున్నది. గోధుమలు, వడ్లు, అనుములు, 
విసలు, కందులు, ఉలవలు 'మొదలిస ధాన్యములును సమృద్ధిగాం 
'జేర్చంబడి, మిక్కిలి చౌకగా వ్మికయింపంబడుచున్నవి, ఇతర య. 
ములవలె గోధువులు మూరులచేం దక్కు దదితరులవే నంతగా 
భుజింపంబడుచుండ లేదు. అంగునలనం దక్కువగానుండును. తప్పించు 
కొని పోవుటకు వీలులేనంత దట్టముగా బరువులు 'వేయంబడిన 
యొడ్లు పీభులలోను, బజారులలోను లెక్కింపశక్యముగాక ; [కిక్సి-జ్‌సి 
యుండును, 

“ఉత్తరమున నగర పాకారములకు చెలుపల సుందరతమంబు 
లగు మూండు గొప్పబేవళములు గలను. అందొకటి = వికలస్వామి 
యాలయము, ఆనెగొంది పురమున కెదురుగా. గట్టంబడియున్నుది. 
"రండవది - హంపి చేనాలయమని (పసిద్దిగాంచిన విరూపామాౌ 
లయము. య్యా తికులచే నిది మిక్కిలి మహిమగలదిగాం జూడంబడు 
చున్నది. ఈ చేవాలయములో. దూర్పుగానున్న ముఖచ్వారమున 
శకెదురుగా మిక్కిలి సుందరమైై  యింపుగాం గట్టబడిన మరక, 
వసారాలును గలిగి, రమ్యామైనట్టి పధి యొకటి కలదు. 


“(పథాన పర్వదినము రాం దటస్థించిన శాలమున రాయ ల్రీ 
(క్‌ _త్త నగరమునుండి (నాగలాపురము) విజయనగరమునకు వచ్చి, 
యయ్యది రాజ్యమునకంతకు రాజధాని కావున, నచట సమావేశ మై 
యెల్ల రోం గలిసి, యాచారవిధుల ననుసరించి, విందులు మొదలగు 
వినోదముల జరిగించును. ఈ యుత్సవములకు రాజ్యములో నుండెడు 


16 


నాటక క్రియలెల్ల రను రప్పించెదరు. మణేయు, రాజులను, మహో పభు 
వులన్కు శేనానులను వారల రాణవలతోడను, పరి వారముతోడను 
రప్పించెదరు. యుద్దము చేయుటై పంసంబడినట్టియు, రాజ్యములో 
దూరముగా నున్నట్టియు, ఉత్క-లరాజ్యముయొక్క-యు, వీజపుర 
రాజ్య ముయొక్క-యు సరిహద్దుల కడనున్నట్టి సేనానులు మా్యతము 
రప్పింపంబడరు, ఆ యుత్సవములలో జేరిన నవర్శాతోత్పవములు 
నేనా నగరమున నుండినపుడు రాజభననమున మిక్కిలి నై భవ 
ముతో జకుషంబడినవి. నాజభనన మో తీరున నున్నది. రాజభవన 
మునకు నేనిదివరకుం బై నుచాహరించిన బయలునకుం బోవుటకై 
ద్యార మొకటి తెకుదంబడియున్నది. ఈ ద్యారమునై నితర గోపు 
రములకువ లనే వసాళాలుగలిగి కొంచె మె తుగలగోపురము కలదు, 4” 
పా౦పి; 

హంపి - గుంతకల్లునుండి హుబ్లి కింబోను ఇనుపదారియందు 
పహూోేస వే స్రైహషనునకు రమారమి యెనిమిదిమైళ్ళ దూరమున గలదు. 

నేండు- హంపియని పిలువబడు కగామమే నాడు - విజయ 
నగర మహాస్మామాజ్యమునకుం [బధాన నగరమై యొవ్పెను, 

హంపికి - విరూపాతము, విజయనగరము, విద్యానగరము 
కిప్కి-౦0ఢథ యను వేళ్ళు గలవు. విరూపాక్షుని యాలయ ముండుటచేత 
విరూపాత్షమనియు, బుక్కరాయలు దేశములను జయించి యీ 
పట్టణమును గట్టించుటవలన విజయనగరమనియు, విద్యారణ్యుని పేర 
నిది సిరి శ్రంపంబడుటవలన ః విద్యానగ రమనియు, రామాయణమున 
కిమ్క్‌-ంధకు సమోపమునం జెప్పయిడిన (పబేశము లిట నుండుటవలన 
కివ్క్‌_0ధయనియు, బేళ్ళు గలిగెను, 

ఆ వేతమునందలి విరూపాత్తునకు పంపాపతి యనియు, పార్వ 
తికి పంపాదేవి యనియు నామములు గలను. ఆ కారణమున నచ టం 
బవహించెడి తుంగభ దానదికి “పంపి యనుేరు గలిగను. పంపా 


(1) మహమ్మదీయ మహాయుగము, పు 420 - 485 
(2) Forgotten Empire = Pages - 287-290. 


17 


శబ్దము కర్ణాటకభావలో హంపిగ మాజి, అచ్చట కట్టంబడిన విజయ 
నగరపట్టణము సహితము హంపియని పిలువబడుచున్నది. 

ఇచ్చుట (పతివత్సరము మై త్రశుద్ద పూర్ణిమా చితా నతత 
పర్వదివసమున నత్యంత నై భవముతో రథోత్సవము జరుగును. 

హంపి---సోస పేటకు దథీణమున మూడు మైళ్ళుదూరమునం 
గల “నాచురశెనె కోటగోశ మొదలు ఉత్తరమున ఆనెగొంది చివర 
వజకుం బం డెండు మైళ్ళు నిడివికలదియు, కంప్లి - దరోజి దిశగల పడ 
మటి కోటగోడ మొదలు రతకదుక్షములవరకుం “బదిమైళ్ళు వెడల్పు 
గలదియునై యుండెను. ఈ పట్టణమునకు తూర్పున కాంపిల్యనగర 
మును, ఉత్తరమున అనెగొందియు, పశ్చిమమున నాగలాపురమును, 
దశ్నీణమున దరోజియు వాహ్య ద్వారములు. ఈ నగరమునకు 
చుట్టును వడు కోటలుగలవు. హోస పేటకు నైరృతిభాగమున మొదటి 
కోటయు, డానికి సమోపమున ఆెండవకోటయు, మల్పనగుడిచాటున 
నూండవకోటయు. దానికి ఉత్తరమున నాల్దవకోటయు, కమలాపు 
రమునందలి చెబునునకు దథ్నీణమున ఐదవకోటయు, ఆ (గామమునకు 
ఉత్తరమున ఆరవకోటయు, దానికిసమాపమున వడపకోటయు గలవు. 
వడవకోటమ్మాత మిప్పటికిని చాలమట్టునకు  కట్టినరీతినే యున్నది. 
దీని లోపలిభాగముననే రాచనగరులు--వానికి సంబంధించిన కట్టడ 
ములు కట్టంబడియున్నవి. . 


హూేనచేటకు శెండుమైళ్ళు దూరమునగల “నాగినవహాళ్ళి"యే 
యప్పటి నాగలాపురము. |శ్రీకృవ్ణ చేవరాయ లీ పురమును తన తల్లి 
మైన నాగలా బేవివేరం గట్టించి, తన |ప్రభాన వాసస్టానముగం జేసి 
కొనను. తరువాత కొంతకాలమునకు రాయలు తన భార్యమైన తిరు 
మలదేవిశేర నొక పట్టణమును గట్టించి, దానికి “పిచ వుల చేవియార ' 
పట్టణ” మని ేరిడెను. అదియే నేంటి హోసే 

నిథిలభాగము లన్నియు హాంవి గామమునకు చుట్టుంబట్టుల 
తొమ్మిది చదరపుమైళ్ళు నై శాల్యమునం గలవు. య్మాతికుం డా 
భాగములను చూచుటకు ఆర్ముతోవలం బయనించవలెను,. 

3 


రే 


య్యాతికుం డీ [జోవనను పయనించుటకు ముందు జంబునాథుని 
దర్శింపవలయును. 


జంబునాథచేవాలయము : 

హోస పేటకు ఆగ్నాయభాగమున, మూండుమైళ్ళు దూరమున 
జంబునాథపర్యతము గలము. దానియె తు సమ్ముచమట్టమునకు 2,980 
అడుగులు. ఆ పర్యతమధ్య భాగమున, విశాలమణు సమ్మ ప చేశమున, 
జంబునాథసా(మి ఆలయము నిర్నింపంబడియున్నది. కొండ యగుగు 
భాగమునుండి చేవాలయము వజకును నడచుటకు ననువగు మెట్టు 
గలవు. ఈ దారి నడుమ నొక మండపమున్నది. దాని సృంభములలో 
"రెండింటివై శాసనములు చెక్క-(బడియున్నవి. అం నొక్క_టి ఆసరా 
తమునందలి అనంతశయన - ఆంజనేయ చేవాలయములకు నూంన్యము 
లుంచియున్నట్లు తెలుపుచున్నది. అయ్యది కీ. శ, 1549 న సంవత్స 
రమునకు సంబంధించిన శాసనము. చేవాలయమునం జూడందగిన శిల్ప 
విశేషములు లేవు. కాని, ఆలయ సమిషమున ఛాతుశ శక్మిగల యూట 
నీటిబావి మా| త్రము గలదు. అందలి నీరు బలుంతెజగులగు వ్యాధు 
లను కుదుర్చునందురు. ఇచ్చటి విశేమమొక్క_టి. ఈ కొండయందలి 
పచ్చురాల శాంతులు - అందు సంచరించెడి మనుజులనై 6 (బసరించి 
నప్పుడు, వారిదేహములు పచ్చని కాంతుల నీనుచుండును. 


అనంతశయనాలయము : 
యాతికుండు జంబునాధుని ధర్శించిన పిదప హోసపేటకు 
మరలివచ్చి, యటనుండి కమలాపురమార్షము ననుసరించ వలెను. 
హోస పేటకు ఈశాన్యదిశయందు, ఒక మైలు మూడు ఫర్హాం 
గులు పయని౦చినవిదప్క “అనంతేశేయనగుడి” యను] గామ మగపడును, 


19 


దానికి ద&ీణపుదిక్కు_న, దారికించుక దూరమున, ఒకో చేవాలయము 
కలదు. అదియే - అనంతశయనాలయము. దాని నోడవై డీ న 
1524-వ వత్సరమునం జెక్క-ంబడిన శిలాశాసనమును మాడ శ్‌ కృష్ట 
దేవరాయ లా [(పచేశమున తన 'జ్యేష్టకరుమారుండగు తిరుమలయ్య 
చదేవమహారాయల+ పేర “సలెతిరుములముహారాయపురి మను గ్రామ 
మును గట్టించి అం దా చేవాలయమును నిరి ఇంచి, దాని కనేక దాన 
ములు గావించినట్లు కెలియుచున్నది. సలెతిరుమలమహారాయపురమే 
“అనంతశయనగుడి యనంబరగ్ని, శాల్మకముమున “అంచనగుడి యని 
విలువంబడుచున్నది, 

అనంతశయ నాలయ సింహద్వారము ఉత్త రాభిముఖము. 
గ ర్భాలయము సామాన్య మైనది "కాదు, అది నాలుగు మూలలు 
తీర్చిన చెద్దమంటపము. (పకృత మది శిధిల్వమైయున్నది. గర్భాలయము 
నకుం దగినట్టుగ వొడవైన "వేదకయు, అండాకారము గల్‌ వై కప్పును 
గలవు. శయనమూర్రియైన మూలవి| గహముయొక్క- పరిపూర్ణ దర్శ 
నము యా తికులకు అబ్బునట్లు గర్భాలయమునకు వమూూండు వాకిండ్లు 
సిరి శ్రంపంబడియున్నవి. చేవాలయమున విగవాము లేదు. ఈ యాల 
యముకొజుకు చెక్కబడిన విగహ మిప్పుడు హడగలి తాలూకా 
లోని “హోలళ్ళి” |గామమున నున్నది. 

[పజ లీ విగహమునుగార్చి యిట్లు చెప్పెదరు. వ్మిగహానిర్లా 
ణము పూదర్తియైనదంట. దాని సి యాలయమున 'జేర్చుట కొక ఫురు. 
షుండు నియోగింపబడెనంట. ఆతండు ేవాలయమునువి గహముతోం 
"చేరుటకు ముందు [పయాణమున నెందును నిలిచి వెనుదిరిగి మాడ 
రాదని అనంతశయనుని యాజ్ఞ యంట. అతు విగహమును 
గొంపోవుచు హోెలళ్ళి సమిోపించి వెనుదిరిగి చూచెనంట. అంత 
నా విగహ మచ ఏటనే నిలిచిపోయెసంట.పో 





4 వీర్చపతొస లిరుమలబేవరాయలమహారాయ లని శాసనములంగుం గెలదుం' 
Vide - ip. Carn. Vol. IX, Magadi, Nos, 6 and 83; Ep. coll. 
No. షే. of 1895, 

* Hampi Ruirs - Page, 134. 


20 


జ వీవయమునకు విరుదముగా (క్రీం శ, 15శ9-వ వత్పరమున 


OG 


విజయనగ రాధిశుండై న పజల అనంతశయనుని దర్శించి, 
చేవునికి భూదాన మొసంగినట్లు, అలయమునందలి మణీయొకి శాసన 
మువలనం 'దెలియుచున్నుది. ఈ శాసనాధారమును బట్ట అలయ 
మున వ్మిగహ్మ పతిష్థ మైయుండనోపుననియు, కారణాంతరమున ఆ 
ఏ గహము హోెలల్ళి కిం గొంపోబడియుండుననియు నూహింపవలసి 
యున్నది. 

ఈ యాలయముకడ కీ శ. 1798-వ వత్సరమున ఆనెగొంది 
రాజగు తికుమలదేవరాజునకును, టిప్పుసులాను సేనానియగు కమల్‌ 
ఉద్దీన్‌ అను నతనికిని యుద్ధము జరిగినట్టు తెలియుచున్నది. 


సూళియటెానవి : 

ఇది---అనంతశయనాలయమునకు ఒకమైలు మూండు ఫర్ణాం 
గుల దూరమున [తోవ కెడమవై ఫునం గలదు. దీని నిరా శ్రణవ్రైమము 
చితము. లోపలిభాగము చుట్టును అష్టకోణాకారోఫు వసారా ఎనిమిది 
కమానులతో నిర్మింపబడి యున్నది. వసారాలోనికిం బోవుటకు నను 
వైన సోపానమార్లము కలదు. దీని నొక'వేశ్య కట్టించెనంట. కావున 
నిది “వేశ్యాకూపి మనియు సూళెయణొవి యనియు బిలువంబడుచు 
న్నది. కర్ణాటక భాహయందు *సూళి యనగా “వళ్ళ యని 
యర్లము. 

థి, 
వుపామ శ్రదీయ సమాధ్గులు : 

ఈ బావికి ఒకమైలు వడుఫనర్హాంగుల దూరమున బాట రెండు 
పాయలుగా జీలును. అందొకటి...-తూర్పుభాగముగ కములాపురము 
నకు బోవును; మటీయొకటి--యీశాన్యదిశగా పంపాపురమునకు. 
బోవును. పంపాపురమునకుం బోయెడి నాటయం దొక మైలు దూర 
మున *కదిరాంపురి మను పల్లెగలదు. డాని సమీపమున, (త్రోవకు 
నెడమవైపున మూడు సమాధులు గలవు. వాని చుట్టును [పాశా 


జామా మా ండా. కాారాానానాాం.. నాలా. ద శ. లారా. కా. నలత టు. కాయా. 





$ A Guide to Hampi and Vijayanagar, Page 17. 
శే Chronicle of Tirumala Deva Raju. 


21 


రముగలదు, (పాకారమునకు నలువై పుల మజికొన్ని సమాధులుగలవు. 
కాని అవి యెవరికాలమున ఎవరికొజఅుకు నిరింపంబడినవియో తెలు 
పుటకుం దగిన యాభారములు లేవు. వీని కించుక దూరమున నున్న 
అనంతశయనాలయముకడ ఆనెగొంది రాజునకును, టిప్పుసులాను 
చేనానికిని 1798 వ సంవత్సరమున జరిగిన యుడ్డ్లమున మరణించిన 
మహమ్మదీయ 'యోధులకొబఅకు నిర్మించినవై యుండవచ్చునని 
తోచుచున్నది, 


సమాధులను చూచినపిదప, యా తికుండు, కవులాపురమునకు: 
బోవు శాఖాపథము ననుసరించనలెను. కమలాపురము సమిపించు 
సరికి ఏశాల తటాశఠ మొకటి దృష్యకీ గోచరించును. తుంగభ చానదీ 
మధుర తోయము లీ తటాకములోనికి అనిశము , రాయల కాలువ 
ద్వారమున (పవహించుచుండును. దీనిని చాటలోనే కవులాపురము 
కానిపించును. 


కమలాపునము హోసశేట ౩ లేనే స్రేవనునకు ఏడుమైళ్లు దూర 
మున నున్నది. ఇందు, చూడందగిన వి పములులేవు. ఇందలి నాట 
"కెడమవై పున బాటసారులు. దిగుట కనుహూలమగ స్మతమున్నుది. 
ఇది యొక పాడుపడిన దేవాలయము. జె. హెచ్‌, మాస్టర్‌ 
(Mr. ల H, Master) బర మండలమునకు కలెక్ట్‌ రుగా నుండిన 
కాలమున ఈ శిసలాలయమును బాగుచేయించి, పథికా శయముగా 
నొోన ర్బెను. 


పట్టాభ రామాలయము స 

కమలాపురమునకు తూర్పుభాగమున, బళ్లారి మార్గమున, అర 
మెలు దూరమున, ఈ "దేవాలయము కలదు. ఇది 1580-1542 సంవ 
త్సరముల మధ్య కాలమున తుళువవంశజుండగు అచ్యుత చేవరాయలచే 
నిర్మింపంబడినట్ల నట్లు ఆలయమునందలి శాససమువలనం 'దెలియుచున్నది. 
శిథిలాలయము లన్నిటిలో నిది పెద్దదియని చెప్పవచ్చును. దీని ముఖ 
మంటపము మిక్కి-లి విశాలమై, అందముగా నుండును. గర్భాలయ 
మున విగవాము లేదు. దీనికి దతీణభాగమున మటీయుక మండప 


22 


మున్నది. అందలి కంబము లొక్కొ-క్క-టియు పది పంజెండు కంబ. 
ములుగాం జీల్పంబడి, సౌంపుశూర్పుచుండును. [పాకారము లోపలి 
భాగమున నిస్టలకాప మొండు కలదు, సింహ ద్యారము పూర్యాఖి 
ముఖము. దీనివై నున్నతమైన గోపురము కలదు. ఇది కొంతవరకు 
శిధిలమైయున్న ది, 


హానునుంతుని సింహద్వారము : 

ఇది---పట్టాఫి రామాలయమునకు ఈశాన్యభాగ మున అరమైలు 
దూరమున గలదు. దీని చుట్టుంబట్టుల శిధలములయిన కోటనోడలు 
గలవు, దీని యడుగుభాగము హైందవ శిల్చకళలకును, గమ శ్రటపు 
టాక్చతిగ ల గోపురము మహమ్తదీయశిల్బకళకును ఆఈదాహారణములుగా 
నున్నవి. ఇందలి లోపలి భాగమునలల గడిలో హనుమంతుని 
విగహ మున్నది. కావున దీనికి “హనుమంతుని సింహద్యారి మను 
చేరు గలను, 


ఛీమద్యారము : 

హనుమంతుని సింహడాారమునకును, గానిగ్నిత్తితః చేవాలయ 
మునకును మధ్యభాగమున, నన్నూరు గజముల దూరమున భీము 
ద్వారము గలదు. ఇందు భముని విగవాము చెక్క-ంబడి యుండు 
టచే దీనికి ఛమద్యారమని చేరుగలిగాను. ఇందొక రాతివై శాసనము 
గలదు. ఇది బలిష్టమైన కట్టడము. 


ఈ మార్దమునం జూడందగిన శిథిలము లివి, 


పా దా లాద నాదా తనా నానా తలా మాటలా నా నాపని లాలా లలా యానా సాలా చసత భర్య పనాస జార జాాా లప పసన యవన 
* ఈశ యాలయము 'కాంపిల్య నగర మార్గమున గలదు. 


= 
కాంపిల్యనగరమార్లనుం 
( కములాపురము - మభువనము ) 


కాంపిల్యనగర మే క౦పీలి. 

'మనీదు : 

కమలాపురమునకు కొలంది దూరమున, (తోవ కెడమనై పున 
మనీదుకలదు. అనాండు---ఆవోనిని పాలించిన *'మున్‌లిమ్‌ యార్‌ ' 
జంగ” అను నతండు దీని రక్షణకర యని తెలియుచున్నది. మహా 
సీయుల్లై న “ సయ్యద్‌ నూరుల్లాఖాదరి ” జ్ఞాపకార్థమిది కట్టంబడెనం 
దురు. ఈ మహాత్ముని చరీ త్ర తెలియదు. ఈతని స శ్రరణార్థము 
మహమ దీయు లిచట [పతి వత్సరము రంజాన్‌ నెలలో పదునైదవ 
దినమున నొక యుత్సవము జనుపుదురు, 


'గానిగి త్రి” "దేవాలయము : 


మనీదునుదాంటి కొంతదూరము నడచినతరువాత, [తోవకు 
కుడినై పున ఈ దేవాలయ మగపడును. 'గానిగి_త్రి యన గాండ్ల వారి 
పడు” చని యర్థము. ఈ యాలయమునకు ఈ సేరెట్టు కలిగానో తెలియ ' 
కున్నది. దీని నిర్భ్మాణక్రమము సంపూర్ణ ముగ జై నపద్దతి ననుసరించి 
యున్నది. హైందవ శిల్పకళ యిందు కలీకమునశకై నం గానరాదు, 
ఇట్టి యాలయములు మటికొన్ని యిచ్చటి శిథిలభాగములందు కను 
పించుచున్నవి. దీని ముందుభాగమునందలి ఉ త్రుంగ_స్తంభమునందలి 
శాసనముచూడ నిది |క్రీ. శ. 1885 వ వత్సరమున, కెండవ హరిహర 
రాయలకాలమున ఆతని వండనాథుండై న *“ఇరుగపి కట్టించినట్లు 
స్పష్ట్రముగ. 'దెలియుచున్నది.+ ఈతనితం డీ వైచ దండనాయకుండు; 
జై నమతస్గుండు. “నానార్థరత్నమాలాి యను నిఘంటువును రచించిన 
పండితుడు. అలయ ముఖద్య్వారమున ఒక జేనసన్యాఫసి కూర్వుండి 
నట్లును, అతని శిరముప్లై మూడు గొడుగు లొకదానివై నొకటి పట్టం 





దవయ నాయలలనకా.. న అ సల ఎ వాతాలాకాతానానాన సలు మడాను. అలాతాకాలాలా.. దారా. రాలాలరారావసంనతాన. తాయ ళకులా పసన శాయనాయునా. జా 


+ South Indian Insesiptions, Vol, I Page, 156. 


24 


బడినట్లును ఒక విగహము చెక్క_బడియున్నది. ఇది జైనాలయ 
మనుటకు శిల్పమేశాక్క ఇదియు [ప్రబల సామ్యము. 
రఘునాణాలయము : 

గానిగి_క్తి చేవాలయమునుండి కొంతదూరము పయనించిన 
పిదప కాంపిల్యనగరమార్లము రెండు పాయలుగా జీలును. అందు, 
ఎడమచేతినై పు వాట కొంతదూరముపోయి, తలారిగట్టు మార్షమున 
లీనమయి, తుంగభచానదీతీరము చేరును. కుడిచేతినై పు వాట 
మాల్య వంత పర్వత శేణులనుదాంటి కాంపిల్య నగ రమునకు పోవును. 
యా తికుడీ చాటననుసరించి కొంతదూరముపోయిన |త్రోవనాను' 
కొని యెడమచేతినై పున పర్వతము చై భాగమున నొక యాలయము 
కనబడును. అదియే - రఘునాణాలయము. ఆలయముగల కొండ. 
మాల్య వంత పర్వత శేణులలో “|షసవణగిరి? యని వీలువంబడు 
చున్నది, 

ఆలయము పూర్యాభిముఖము. xX ర్భాలయమునకు మె భాగ 
మున ఉన్నతమైన గోపురముకలదు. ముఖశాలయందలి కల్యాణ 
మంటపమునంగల శిల్పకళ ముద్దులొలుకుచుండును. | పాకారనున 
అందందు సర్పములు మున్నగునవి మిక్కిలి యందముగం జెక్కం 
_బడియున్నవి. (శ్రీరామచందుం డిచ్చట నున్నకాలమున వితృతర్ప 
రాము కొజుకు గండశిలపవై బాణమువేయ, నది యాబండను పగిల్బీ 
సటినివైకిం చెచ్చెనని చెప్పుచు అచ్చటివారలు చూపించెడు “రామ 
బాణి మని పిలువబడు దొన యావరణమున ఆలయమునకు దథ్నీణ 
భా౫మునగలదు, ఇందలి నీరు చల్ల గనుండి, పథికుల మాన్రాయాసముం 
బాపును, దీనికి దతీణభాగమున లత్ముణుండును నాణమువై చి, నీటిని 
తెప్పించిన దొన మజీయొకటి కలదు. దానిసీలతుణహబాణి మందురు, 
లత,  గొణముకడ రామలత దాణులు దశరభథునకో పిండ పదాన 
మొనర్చి [బాహ శ్రణులకు స్వర్ణ శృంగ ములుగల గోవులను దానము 
చేసినట్లు తెలుపు పిండాకారములును, 'ధేనురూపములును చి తితములై' 
యున్నవి. లతమ్మణబాణమునకు సమీపమున ఆ్నేయభాగ(మున, 
ఆన తష్టల్‌ నొకగుండువై చివాలయమొకటి సిరి శ్రంపంబడయున్నది. 


25 


క 


రఘునాణాలయ ౫ర్భగ ఎ్రానామున శీ సీశారామలతుణాంజ 
నేయ దివ్యవ్మ్‌గ హాము లాకశిలవై చెక్క-ంబడియున్నవి, విగ హాములకు 
ఈవల నావల సప్తర్షుల శిలావ్మిగహములు గలవు. (సతివత్సర 
మిచ్చట మై త్రశుద్ద నవమి దివసమున రథోత్సవము జరుగును. 


అనందగుహా : / 

మాల్యవంత పరంతమును విడిచి ఆర మైలు దూరము పోయిన 
విదప ఎడవముచేతి వైపున నుంగౌడి చేంపశెట్టుక మ (పథాన మార్హము 
నుండి యొక'చాట వీలును. ఆ [తోవ ననుసరించి అర్వ్హమైలు నడచి 
నచో, తుంగభ|ద “కాలువ కనబడును, దాని గట్టున, ఉన్నత నలా 
తలమున, ఆనందగుహాకు సంబంధించిన కట్టడములు కలవు. ఊఈగుహా 
మాల్య వంతపర్యత।| శేణులకు వెనుక భాగమున ననున్నది. ఆనందగుహూయే 
ఆనందా శమము, 


ఈ యాశ్రమమున శంభునాథుని భవనమును, శిష్యుల కుటీర 
ములును, యజ వేదికయు, ఆంజనేయుని గుడి మొదలగు కట్టడములు 
గలను. శంభునాథుని మేడవై భాగమున ఒక విశాలమైన గడిగలదు, 
అం డాతండు కూర్పుండుటకు పలు తెజింసలగు ఆసనములును, వివిధ 
భఛభామలయందు రచింపంబడిన వేదాంత గంథములును చూచుట 
కింపుగ నవుర్చుం బడి యుండును. శిందిభాగమున మహానసశాలయు, 
ఉగాణమును గలవు. ఒక వైపున [(గంథాలంకృతమైన గదియు, 
దాని కించుక పళి ప మభాగమున శివాలయమును, దాని కించుక సె వై భాగ 
మున యజ్ఞ వేదికయు, దానికి ఉ_త్తరభాగమున ఉన్నత(పదేశమున 
ఆంజనేయాలయమును, డానికి వై భాగమున ఆనందగుహయు వెలయు 
చున్నవి. గుపహాముఖము వేరుటను (కింది భాగమునుండి యమర్చుంబడిన 
యినుపనిచ్చెన గలదు. అం దాతండు కూర్చుండి తప "మొనరించుటకు 
అనుకూలమైన శీర్థయు_క్షమగు కస్తూరిమృగాజినము కలదు. శంభు 
నాథుని మేడ పీడ, 'కాల్వగట్టున 8 కొన్ని గజములు నడచినచో పశు 
ఛాలయు డాని కించుక దూరమున సుందరారావుమును దృష్టి 
పథమునంబడును, 

క్ష 4 


26 


శంభునాష్ల డు wan (వాహ్మణుంయ, ఈతనికి 
పూరా(। శముమునం గల పేలదియో కౌలియదు. దబ్బపండువంటి 
శరీర య ౫లవా(డు. హసన్నుఖు(డు, మధురవచో పియుడు. 
మితభావ్‌.. బహుభాపావేది. వేదాంతళా స్త్ర పారగుండు. అటువదికి 
మించిన వయసు స్సు గలనాండు, కాపూయ వ్యస్త్త్రభారణ మొనర్చి, 
(భూమధ్య మున కుంకుమరేఖ దిద్ది, తావశళము చేంబూని ఆశమస్షలిని 
నడచునప్పుడు, ఆ దివ్యపురువునిజూడ "రెండు కన్నులు వాలను. 


ఈతండు ప పూరా శ [శమమున డిప్యూటీకలెక్ట రు పదవియందుండి, 
ఒకపరి హంపి విజయనగరమును దర్శింపవచ్చి, దాని నైసర్దిక స్వరూ 
సమునకును అందలి (పశాంతికిని మిక్కి-ల€ యబ్బురపడి, అందొక 
యా,శమమును నిర్మించుకొని తన జీవిత శేషమును_ గడప నిశ్చ 
యించి, తన పదవికి తిలోదకము లొసంగి, ద్యితీయా శమమును విస 
ర్లించి, తురీయమును గహించి, కొంతకాలము విరూపాతూలయ 
(పాకారమున నున్న విద్యారణ్యుని సన్నిధి వసించి, ఆ(శమ నిర్మాణ 
మునకు, దగిన |పచేశము మాల్య వంత పర్వత_శేణులం గనుంగొని, 
అం దాాశమమును నిర్మించుకొ నెను. ఈతం డనుదినము హోమ 
మును, వ్మిగహముల "కారాధనమును జరుపుచుండును. |? గ౧౦థావ 
లోకన మోతని నిత్యకృత్యము. తన యా శమమున శీవేళ ఎందబు 
యాతికులు వచ్చినను వారి నెల్లర మృష్టాన్న ముల సంత్భ_ప్తిపలు 
చుట యీతని మొదటిపని. ఈతనికడ సమో శహనశ క్రి గలదని 
(పతీతి, అగ్నిహో[త బలముననే యీతండు సమ స్త వ్యాధులను 
గుదుర్చు చుండెనంట. వ్యాధి గస్తు లెందలో పీరిని దర్శించి, గుణము 
పొంది పోవుచుండిరి. ఈతండు 1-5-1989 తన భౌతిక చేవాము 
బాలీంచెను. 


తుధువనము. ; 

సంభునాథుని దివ్యమంగళ వి గవాము నొకపరి మనఃఫలక 
మున జ్మితించుకొన్కి యా తికుండా మహనీయుని దివ్య చి_త్తమునకు 
శాశ త శాంతినిణసార్స ఆ పరాత్పరుని ధ్యానించి, "వెనుదిరిగి; 


27 


కాంపిల్వనగరమార్లమున మూంయ ఫర్షాంగుల దూరము పోయినచో 
(త్‌ వకు కుడినె నై పున నొక యాలయము కానిపించును. అది-ఆంజచే 
యునిగుడి, వక గర్భగ్భహమున ఏకశిలానిర్న్మిత మైన 
ఆంజనేయుని భవ్య విగవహాము కలదు. ముందటి భాగమున మండప 
మున్నది. అచ్చట నొక “గోసాయి? వసించి, చేనునిం బూజించుచు 
భక్తు లొసంగు శానుకొలచే నాతడు జీవయాత సాగించు చుండును. 
ఆ ఈతాూలయము*ళకు చుట్టుంబ్టులం XY (పచబేశమే స "బేతాయుగము 
నాంటి మధువనము. మారుతి, సీతాదేవి కుశలవార్తను గొనివచ్చి 
సంతోషాతిశేకమున సపాచర వనచరులతోడ విచ్చలవిడి విహరిం 
చిన సు సుందరోద్యానము, వాలి స్నుగీవుల పాదధూళి చే. బవి తవంత 
మైన పుణ్యభూమి. 


తిమ్ముప్పగుడి : 


మభువనమునందరలి ఆంజ నేయూలయమునుండి కాంపిల్వనగర 
మార్త మున కొన్ని గజముల మచారము నడువగ నె బాటకు కుడినై పున 
ఒక “దినిని కాలి తోవ యగపడును. దాని ననుసరించి పోయినవో, 
అది యా సమోపమున గల కొండ ఎ భాగమును చేర్చును. అచ్చట 
నొక ఆలయము గలదు. గర్భాలయము అంధకారబంధురను. దీపము 
వెలిగించి చూచినను విగ హాము స్పష్ట్రముగ కొనంబడని కారణమున 
కొందరు దానిని హనుమంతుని వి హామందురు; మజీకొందరు 
'వేంక శేశ్వరుని వ్మిగహమందురు. వేంక కేశ్వరునికి “తిమ్మప్ప” యను 
నామము గలదు. అది కారణముగ ఆ యాలయమునకు 'తిముప్పగుడి' 
యను పేరు సిద్ధించియుండవచ్చును, 


ఈ మార్హ్లమున మూాడందగిన శిధిలము లివి, 


3 
అంతఃవురావరణమార్గము 
( కమలాపురమునండలి స తము - దండనాయకుని |పహరి) 


చం దశేఖరబేవాలయము : 

ఈ మార్లమున, వాయవ్య భాగమున, కొంతదూరము పోయిన 
వీదప దారికి కుడివై పున కొన్ని గజములదూరమున ఈ యాలయము 
కలదు. ఇదియును కాంవీల్షనగర మార్షమునం గల గానిగిత్తి "జీవాల 
యమును నమేఖయందున్నవి. దీని సింహద్యారము పూర్యాభి 
ముఖము. ద్యారముమై ని గోపురము గలదు. గోపురమును, చుట్టునుగల 
గోడయును ఖలరూపమున నున్నవి. గర్భాలయమునకు దతీణభాగ 
మున శధిలమైయున్న రెండు ముంటపములు గలను, 


రాజ్ఞ స్నానమందిరము : 


చంద శేఖర దేవాలయమునుండి వెనుదిరిగి, [పధానమార్దము 
ననుసరించి కొన్ని గజముల దూరము నడచిన తరువాత డారి రెండు 
పాయలుగా జీలును. అందు, ఎడమచేతివై పు దారి పంపాపురమునకుం 
బోవును. కుడిచేతినై పు దారి అందందు మెలిదిరిగి అంతఃపురావరణ 
మును చేరును. ఈ [పచేశమున వారికి కుడివైపున కనపడు కట్టడ మే-- 
రాజ్జీ స్నా నవుందిరము. ఇది హౌందవ మహమ్ముదియ శిల్పపద్లతుల నను 
సరించి కట్టంబడియున్నుది. 'వెలుపలిభాగము చూచుటకు సామాన 
ముగా నుండును. లోపలి భాగము మనోహరముగా నుండును. దీనికీ 
చుట్టును అగ డ్లగలదు. ఇది చౌసాల, నాలుగువై పులను దాంరములు 
గలవు. లోపలి భాగమున చుట్టును మహమ శ్రదీయ శిల్పపద్దతి ననుస 
రించి కమానులుతీర్చి కట్టంబడిన “వరండా” కలదు. లోనై. పుసీ నాగ 
మున పలు లెజలసలగు చిత్రములు గారతో చితింపంబడి యున్నవి. 
దీని మధ్యభాగమున సుందరమైన కృతిమ క్రీణాసరస్సు గలదు. వలసి 
నప్పుడు ఆ సరోవరమును తుంగభచా నిర శ్రఅజలముచే నింపుటకు 


29 


అనునగు రాతి గొట్టము సరోవరము వై భాగమున తూర్పుదిక్కున 
అమర్బబడియున్నది. ఈ సరస్సు ముప్పది యకడుగుల పొడవును, 
అంతియ వెడల్పును, ఏడడుగుల లోతును గలిగియున్నది. ఉత్తర 
దిశయందు సరోవరములోనికి దిగుటకు అనువైన రాతిమెట్టు గలవు, 

ఇది - అంతఃపురభవనమునకు అరమైలు దూరమున నుండుట 
వలనను, అంతఃపురావరణమున సహితము వేతొక కొలనుండుటవేతను 
రాణులు | పతిదిన మందలి కొలశయనందు మతమే స్నానమాచరిం 
చుచు. పర్వదినసములందు వార లీ మందిరమునకు తమభర్రతో 
నరుగుజెంచి, జల్మకడలు సలుపుచుండిరని ఊహింపవచ్చును. 
'రాతితొట్టి 

ఇది చంద శేఖర ేవాలయమునకును, రాజ్ఞ్మీ స్నానమందిరమున 
కును రమారమి మధ్యుభాగముస నున్నది. పంపకు బోవు మార్గమున 
నిలునంబడి యీ తొట్టికి దశీణభాగమునం జూతుమేని యుక మంటి 
దిబ్బయు, కొన్ని శిథిలభాగములును కనంబడును. ఆ దిబ్బకడ కేగి, 
దాసి సై భాగమున నిలువబడి, దటథ్నీణదిశగాం జూచినచో నంది 
గజముల దూరమున ఒక సాడుపడిన పెద్ద భావి యగపడును. ఆ 
కాలమున ఆ గావినుండి వతాముల మూలమున సీటిని తోడి, ఇట్టి 
రాతి తొట్లయందు నిలువంజేసి, ఏనినుండి నాతిగొట్టములద్యార 
మున నీటిని పట్టణములోనికి కొనిపోన్రచుండిరని తోంచుచున్నది. 
అబ్దుర్‌ రజూక్‌ అను విదేశయా తిక్రుని [వాతలుసహిత మా విషయ 
మును బలపజచుచున్న వి. 


అష్టకోణాకార మజ్జనశాల ; 

రాజ్ఞ స్నాన మందిరమునుండి పంపాపుర మార్లమున రెండు 
ఫనర్హాంగుల దూరముపోయిన, జ్‌ *వనానుకోని, వాయవ్యదిశయందు 
అష్టకోణాకృతిగల మజ్జన శాల యగపడును. చూచుట కిది యించు 
మించుగా రాజ్ఞ స్వానమందిరమును పోలియుండును. రెండును, నక 
కాలమున . గట్టయిడినట్లు తో 6 చుచయన్నది. దీనికి అన్ని వై పులను 
కోమానులు తీర్చిన వరండా గలిగి లోపలిభాగమున ఒక చిన్నని 


30 


సరోవరము కలదు. దీనికి ఆకాలమున నీటిని గొనివచ్చు కాలువలును 

ఆ నసమాపమున కనంబడుచున్నవి. ఈ కట్టడముననే వకశిలా నిర్నిత 
మైన స. కలదు, పర దివసముల్‌ దాని నిండుగ పాలనునింపి 
వీవబిడ్లల పంచి పెట్టుచుండిరంట. [తోవ కెదురుగనున్న పొలము 
లలో ప రాతితొట్టి కలదు. జ చుట్టునున్న బండలవై బాట 
సారులు ఆహారము భుజించుట కనువుగ లోంతులేని పల్లములు తొలు 
వంబడి యున్నవి, 


మజ్జనశాల : 

ఇది చంద" కేఖర దేవాలయమునకు ఉ త్రరదిశయందు కొంత 
దూరమున నున్నది. ఇదియు అస్థ్రకోణాక కతి గలిగి, రాజ్డీ స్నాన మంది 
రమును పోలియున్నది, చుట్టును వరలజా కలదు. దీనీలో వెలుపలి 
భాగములు చాలముట్టునకు శథిలావస్టయం దున్నవి, 
సీటికొలను : 

అంతఃపురావరణ మౌగర్షమున కొన్ని గజముల దూరము నడ 
చినవిదప [తోవ కెడమనై. ప ఈ కొలను గలదు. ఇది సామాన్య 
య్రాం౦దవ కల్పి ననుసరించి కట్టబడి నది, చుట్టును, లోపలిభాగ 
మునను ఎట్టి కట్టడములును లేవు. "ప సూత గజముల పొడనును, 
ముప్పదిగజముల వెడల్పును, ఎనిమిది యడుగుల లోంతును గలిగి 
యున్నది. దీని సమీసమునసనే నగరములోనికి నీటిని కొనిపోవుట్లె 
గండశిలలలో. దొలువంబడిన నీటికాలువ తన తొంటి తేజమును 
కోలుపోయి, నామమా। తావళిష్టమై వెలయుచున్న ది. అ కాలువ 
నుండి ఈ సరోవరము వణకు రాతి నీటిగొట్టములు రెండు శిథిలములై 
నంబడుచున్న వి. పరిచారికా బృందమునకునుు రాజదర్శనార్గ్ల మరు 
'దెంచినవారికిని ఇది స్నానార్థము వర్పజుపంబడిన కోనేరని తోంచు 
చున్నది. 


“సింహాసన మంటపము : 
పీటికొలయశునకు పరిసరముననే నై వివరించిన రాతికాలువ 
గలదు, డానికి ఉత్తరపుదిశయందు అత్యంతసమిాపమున మహోన్నత 


31 


మైన సింహాసన మంటప శిథిలములుగలవు, “వెయిన్‌” అను నాతండు 
ఆ మంటపమును “విజయ మందిరి మని వ్యవహరించెను. ఇప్పుడు 
దానిని *దసనరాదిబ్బ యనియు, “మహోనవమిదిబ్బి యనియు పిలుచు 
చున్నారొ. 


అమూల్య రత్నస గత మైన విజయనగర ష్టం. సింహాసన 
మిందు నెలకొల్పంబడి యు౦; నా. సింహాసన మంటపి మనియు, 
| శీకృస్ణ చేవరాయలు తన విజయాంకముగ దీనిని నిర్నించుటవలన 
“విజయ మందిరి మనియు, మహోానవమి పండుగు లిందు అత్యంత 
వె భవమున జరుగుటనలన “మహోనవమి (దసర్యా దొబ్బి అనియు 
దీనికి చేళ్ళు ౫లిగను. 


శ్రీకృష్ణ వ్లజేనరాయలు [కి శ. 1518 వ వత్సరమున కటక 
పురాధిశ్వరుం్రై రజ న (పళ తాసగ్నుద గజపతిని ఓడించి, విజయనూచక 
ముగ దినిని నీ నిర్మించెను. శిఖలములందు ఇప్పటికిని ఇట్టి కట్టడములు 
కొన్ని యిట నగపడుచున్నవి, కాని, ఇంతటి జొన్న త్యమును, 
సౌందర్యమును, నై శాల్యమును, శిల్బక ₹ానై పుణ్యమును గలది వేరొకటి 
కానరాదు, దీనికి తూర్పు పడమటి భాగములందు చి తాలంకృతము 
లైన కృష్ణశిలలు పొదుగంబడి యున్నవి. దీనిని సగభాగ మెక్కి-న 
పిదప చుట్టును లెరుగుట కనుళూలమైన రాతిచుంచుగలదు. దీని విశాల 
మెన నై వై భాగమున కొన్ని యడుగులు నడచినచో తూర్పుచెసయందు 
చేలనుట్టమున నొకొగది యగపడును. మంటపము సై భాగమునుండి అ. 
గదిలోనికి పోవుటకు రెండుకైపుల రాతిమెట్లు గలవు, 
అమూల్యమైన సంహాసన ముంచుటకు ఈ గది సిరి శ్రంపం 
బజెనని కొందటును, దసరా మహోత్పవకాలమున పూజ 
కొజకు చేవతావిగవా ముంచుట కిది కట్టంబడెననిమజికొందటును 
ఊహించుచున్నాగు. దీని అడుగుభాగమున, ఒక పార్శ సమున, 
రాతిలో చెక్కబడిన మైదు విగ్రహములు కలను. అవి పంచ 
పాండవుల రూపము లని కొందటు తలంచి, వానిని నేటికిని పూజించు 
చున్నారు. ఇందలి శిల్పకళ హజారరామాలయమునం౦దలి శిల్బమును 


వె2 


బోవియున్నది. ఈ వేదిక చుట్టును అమిన్చుంబడిన తాలవై అనేక 
చితములు చెక్కంబడియున్నవి,. ఆ కాలమునందలి జనుల న్‌ 
ములు, వృదత్తు తులు, వాహనములు మున్నగునవి చిితముగ చెక్క 
బడియున్నవి. మణియు యోధులు అశగజాదుల నూచేగుచున్న 
ట్టును, నారననితలు నృత్యములు సల్పుచున్నట్లును, వారి అనుచరులు 
మృదంగాది ప | మోయించుచున్నట్లును, మృగయులు 
మృగయావినో దమున మగ్న లై యున్నట్టును అనేకవిధములగు (పతి 
మలు చక్కగ. దీర్చంబడియున న్నవి; “వేదికకు దషేణపార్శ్య్యమున 
చెక్క-ంబడిన చ్నితములు కడు రమణ శీయముై ర యున్నవి. ఈ దిబ్బ 
పదునై దడుగు ఏల యెత్తును, జెబ్బదియడుగుల చదరమును గలిగి 
యున్నది. ఆ కాలమున దసరా దినములలో విజయనగర రాజులు 
ఈ మంటపమువై స్వ సింహాసన మధిస్థించి, అందు జరుగు పందెము 
లను, మల్ల ల్ల యుద్ధములిను ఏశ్నీంచుచుండిం. 


Nuniz describes this festival as follows* :— 


“The first day they put nine castles in a piece of ground 
which is in front of the palace, which castles are made by the nine 
principal captains in the kingdom. They are very lofty and are 
hung with rich cloths, and in them are many dancing-girls and also 
many kinds of contrivances. Besides these nine, every captain is 
obliged to make each one his castle, and they come to show these 
to the king. Each one has his separate denice, and they all come 
like this during the nine days of the feast. The officers of the city 
are bound to come with their denices each day at night, just as in 
our festivals, and in these nine days they slaughter animals and 
make sacrifice. The first day they kill nine male buffaloes and 
nine sheep and nine goats, and thenceforward they kill each day 
more, always doubling the number; and when they have finished 
slaying these beasts, there come nine horses and nine elephants of 
the king, and these come before the king covered with’ flowers- 
roses- and with rich trappings. Before them goes the chief master 


మాలా. జ ాానాలాాలా.. కల క. న ద ల వాలు 





తాల బు నా క నతు. అననా స్వ అ త 


wre a 


* The description given by Nuniz relates how this festival took place 
in the reign of Achyuta Raya (A.D. 1530-1542) 


Vide—Hampi Ruins by A. మె, Loughurst—Pages—57-59. 


33 


of the horse with many attendants, and they make salaam to the 
king. And when these have finished making their salaams there 
came from within priests, and they bring rice ard other cooked 
edibles and water, and fire, and many kinds of scents, and they 
offer prayers and throw the water over tho horses and elephants, 
just (as over preiests do with} holy water; and they put chaplets of 
roses on them, 11193 donc in the presence of the king, who 
remains scaled on a throne of gold an A stones; he never 
sits on this cxcent only this oncs in the year. And the king that 
now rcigns docs not sit on it, for they y say that whoever sits on 
it must be a very truthful man, one who sncaks the whole truth, 
and this king (Achyuta Raya} never does 50, whilst this is going on 
thers pass by the king fully a thousand women, dancing and 
posturing before him. After all the denices that have been 
prepared have been witness:d all the horsus of the king pass by, 
covered with their silken trappings, and with much adornment of 
gold and precious $80103 on their heads, and then all the elephants 
and yokes of oxen in the ౧110610 of the arneain front of the 
palace. After these have 000% seen there come thirty six of the 
most beautiful of the king's wives covered with gold and pearls, 
and much work of secd pearls, and in the hands of each a vessel 
of gold with a lamp of oil burning in it; and with these women 
were all the female servants and the other wives of the king, with 
canes in their hands tipped with gold and torches burning, 
and these then retire inside with the king. These women are 80 
richly hedecked with gold and prccious stones. that లం are hardly 
able to move. 


In this way during these nine days they are compelled to 
search for all things which will give pleasure to the king, 


The king has a thousand wrestlers {for these feasts who 
wrestle before thc king, but not in our manner, for they strike and 
wound earh other with two circlets with points which they carry 
in their hhnds to strike with, and the one most wounded goes and 
takes hisreward in the shape of a silk cloth, such as the king gives 
to these Wrestlers. They havc a captain over them, and they do not 
performbhny other service in the kingdom. And after these nine 
_ days arellinished the Rao (King} rides out and goes to hold 2 


«review 1 the troops of his captains. Within these nine days the 
పా ద్‌ 


34 


king is paid all the rents that he receives from his Kingdom; for, 
as already said, all the land belongs to the king, and from his 
hand the captains hold it. 

ఈ మండపము సైభాగమునుండి చూచినచో - అంతఃపురా 
వరణమునుు అందలి మహోన్నుతములై న కట్టడములును, రామాలయ 
మును, ధననాయకుని భవనాదులును ఇంపుగా గనంబడును, 


'రాతితలుపు ; 

సింహాసన వేదికకు ఉ త్రరభాగమున, అత్యంతసమిపమున, 
దారి పక్కన ఒక రాతితలుప గలదు. భూభాగమున పూడియుండిన 
“యీ తలుపును నై కితీసి9, బ్రైది - ఏకశిలానిర్మితము. ఎన రమా 
రమి పది యకుగులు. వెడల్పు మూండమసగులు, మందము ఎనిమిది 
అంగుళములు. శాతితోం జేయంబడినదడై నను కొయ్యపలకతో ( చేయం 
బడిన తలుపువలెనున్నది, దీని వెనుకఫాగమున గడెవేయుటకు అను 
కూూలములై న చెంప చూములున్నవి. ఇది--యే భననద్యారమో 
"తెలుపుటకు తగిన యాఛారములు లేవు. 


'రాజ్ఞవాసాదము 

సింహాసనమంటపమునకు దగ్గజగా పక్చిమభాగమున, సొంసై న 
నిధింభవనము కలదు. సింహాసనవేదికకును, రాజ సందర్భనశాలకును 
ఇది నడుమ నున్నది. చేవాలయ కుడ్యములనై చెక్కింబడెడి చిత్రము 
లిందు కానరావు. ఆలయమువలెంగాక, ఇదియంతయు ఇటికతోడను, 
గారతోడను కట్టంబడియున్నది. పథధానద్యారము ఉ_త్తరాభిముఖము. 
ఈ కారణములవలన నిది రాజభవనమై యుండవలయును. భూమిలో 
పూడియుండిన ఈ భాగము ఈవల వైకి తీయంబడినది. దీనియెత్తు 
ఐదడుగులు. 
నేలమాళిగ ; 

రాజ్మపాసాదమును అనుకొని యొక చితమైన భవనముకలదు, 
దీని వై భాగము పకృతము నేలమట్టమునకు సమముగానున్న కారణ 
'మున దగ్గజకు పోవువజకు నిది కనబడదు. దీని నిరా ్రణ(శ్రమము 


35 


చూడ నిది చేనాలయనూ?! ఛవనమా? అను సంశయము కలుగును. 
ఇది---పూర్యాఫిముఖము. సైకెప్పు రాతిబంకలతో అమర్చంబడి 
యున్నది. కిప్సునకు ఆభాగముగా శిలాస్టంభములున్న వి. చుట్టును 
(పవశీశించుటకు అనువగు న్యూమున్నది. లోపలిభాగము అంధ 
కారబంధునము. ఈ కారణములవలన నిది చేనాలయమై యుండ 
వచ్చునని శోందును. శానిదీనికి ఉ_్తరభాగమున వైనుండి 

పలికి దిగిటకు మెప్టుగలన్సు. నై భాగమున కినంబజెడీ విటీగీపోయిన 
దూలములును, కంబముల గబుతులునుచూడ దీని యుపరిభాగమున 
సహిత మొకభవనము కి ట్రంబడియుం-శెనని ఉఊహింపవలసియున్నది. 
ఇది---సింహాసనమంట పముసకును, రాజ పాసాదమునకును సమిోాసపమున 
నుండుటచేతను, దీని కించుక దవ్వుసనే హాజార రామాలయ ముంశుట 
వలనను, పరిమాణమున నిది మిక్కి-లి చిన్న దగుటచేతను, చేవాలయ 
పుడ్యముల స్త్వ సాసఫానణముగ చెక్క లబవెడి (పలిమ లిందుం గానరాని 
కారణమునను ఇది చేవాలయముకాక, రహస్యాలోచన మందిరమై 
యుండనోపునని తోంయచున్నది. అవసరసముయములందు రాజు తన 
మంతులతో ర హస్యాలోచనము జరుపుటకిది సిరి శ్రంపయిడియుందును. 


న మంటపము : 


'నేలమాళిగకు ఉ_త్రరదిశయందు, రమారమి వంబది గజముల 
దూరమున, ఈ విశాలమంటపసము గలదు. ఇదియే - 'భువనవిజయి 
మని చేరు వడసిన విజయనగరరాజుల సభాభవనము. ఉ_త్తరాభి 
ముఖము. దీని వె భాగమున తొలువంబడిన కంబపుపల్ల ములనుచూడ 
వరుసకు పదివంతున పదివరుసల కంబము లిందమర్చుం బడియుండె 
నని స్పష్టమగు నన్నది. అవి చ్మితాలంకార శొభితములై న డారు 
సృంభములై యుండనోస్పను, ఇప్పుడు-వై భాగమును, కంబములును 
లేవు. సైగ (ముచూచుటకు విశాలమై, సామూన్యముగానున్నది. 
దహీణ, వ్చినుభాగములందు గోడలుకలవు, భవనోపరిభాగమునం 
గల అంత గ): పోవుటకు అనువగు శిలాపోపానపం క్షి దశీణభాగ 
మున నిర్మింపంబడినట్లు కనబడుచున్నది. ఈ భవనముకం౦ంశు ఉన్నత 


36 


మైన భవనము ఈ యానకణమున వురియొక్క-టిలేదని ఆకాలమున 
విజయనగరమును దర్శించిన అబ్లుర రొజాక్‌ అను పర్షి యాటబేశచు 
రాయబారి (నాసియున్నాయ, "కావున, ఇది---దారునిరి ఎలేమైన 
“రెండు, మూడు అంతస్తుల భననమైయుండవచ్చును, 
=) చా 

యా తెకుండు డ్‌ని సోపాసములనై నడుగ గుపెట్టంగ న లు (ఇకప్వ 
చేవరాయని యొక్కయు, అల్లసాని చెజ్దనాది కవీ దులయుకయి, 
దివ్వనామములు స్‌ కధంబుకం దగిలి వీరము పులకించును. కెవి 
సౌర్వభౌముండగు శ్రీనాథ: తు కెనకాభిపేశముందిసది ఇచటనే 
చు ద్దనకవి గండ పెం జరమును గౌ వేది ఇచట బనేఅం| ధభాషావథూటి 
సర్యాలంకారశీ కోధితయి యె కులికి*ది ఇచటనే. 


రీ 


9 


'రాతిత" ట్టి _ 

అస్తానవుంటపము అడు”సఫొగముని కొంతమానముస్క ఒన్‌ 
“పెద్ద 'రాతితొట్టి కలదు. ఉ_క్సరాభిముఖము. ఏకశిలా నిరి చ నలు 
వది యొకటిన్నర యముగసల' పాశనవున్కు మూడడుగుల. వెడల్పును, 
రెండడుగుల తొమి డయ శమఃల మండమును కలిగియున్నది. 
తొట్టిని కడిగి ముజికినిటిని వెలికి [దోయుట్మ్నకె అయగుభాగమున 
ఒకె నైపున తూము న క దది - రాజ సందర్శనా 
చేక్షలాలసునై చనుదెంచినవారి గుజ్జములును, వనుంగులును నీరు 
_కౌగుటకొరకు వర్పరుపంబడియు౦ప వచ్చును. 
హాజారరామాలయము : 

రాతితొట్టిని ఆనుకోని సింవాద్యారముకలదు. దానిని చాంటి 
నంతనే రామాలయ (వాకారము గోచరించును. ఈ యాలయము 
రాజసౌధమునకును, అంతఃపురావరణమునకును రంత నమోపమున 
నున్న కారణమున ఇది విజయనగర రాజుల (ప తేక es నాలయ 
మని ఊహింపవలసి యున్నది, (ప్రాకార పడ్యములందలి థిల్పుకళను 
మూడ నిదియున్సు సింహాసన మంటపమును వకకాలమున నిరింంపబడిన 
వని తోంచక మానదు. శ్రీకృష్ణ చేనవరాయలు ఈ యాలయమును 


37 


కీ. శ. 1518 వ వత్సరమున (శా, శ. 1485 చె త్రశోద్ధ పంచమి) 
కట్టించిన్నును, ఆ వత్సరముననే రాయలు ఇందలి రామచం దమూ 
రి క్రి ఆరు! గావుము ములును, వానితోయసాడ సొంతూరి 'రాష్ట్రమునందలీి 
తారూరును సూర్య గహణజఆజాలమున భారపో సినట్లును ఇందలి న్‌లా 
శాసనమువలన తెలియుచున్నది. 


ఇది చూచుటకంత నెస్టది కాకొపోయినను. హైందవ శిల్పకళా 
నై పుణ్యమును వేనోళ్ళ మాగుచున్నది, బిందు--_గామచం| దుని 
గుడియు అమ్మవారి ఇాలయుంగలను. వీనికి చుట్టునుంశు (ప్రాకారము 
రెండువందల యశుగుల పొడవును, నూటపది యడుగుల వెడల్పును 
గలది. ఆలయము పూర్యాఖిముఖము. "దేవాలయ కుడ్యములందును, 
(వాకారము లోపలిభాగమునను భాగవత  నామూయణముల కథా 
విశేషములు అత్యంత సుందరముగ చీ తింపంబడియున్న వి. 


aes బృణయముసకు ముఖమంటపము గలదు, దాని వైకష్వు 
నొలుగుశింబముల యాసహానమున నిలువంబడియున్నుది. ఆ కంబములు 
నునుఫ9చేయంబడిన నల్లని ఇా లతో చవేయంబడినవి. వానియందలి పని 
తనము నర్గ్గ నాతీతము. ఇది న సునాలయమయినను దిని క౦బముల పె 
అందందు' వ్‌ నచ్చి తెములు చెకంబడి యున్నవి. విజయనగర రాజులు 
శైవ నె నైెష్టన మశములను సమానభావముతో ఆదరించుచుండిరని 
హన కిది (ప్రబల నిదర్శనము. ఆః శాన్యదిశేయందలి _స్తంభమువై 
కల్సి. న ల రామణీయకముగా శిల్సి చి తించెను. 
మయూర బాసానః జోగు సుబ ఫా గైడు: వినాయకుని చెంగట పడా 
సనాసీనులయి యున్న య మున్నగువారి చ్మితములు ఈకంబ 
ములవై ముష్ణుఎ”ాలుకున్టు తీర బడి యున్నవి, గర్భాలయము పె సి 
భాగమున గారో c గట్టంబడిన న గోపురము కలదు, గర్భాలయమునకు 
'ఉ_త్రరభాగమున “పూ ౮ రథిముఖమై అమ్మవారి శాల గలదు. ఇది-ా- 
పరిమాణముస చిన్నది. కాని, శిల్చ్పకళను చాటుటయందు వొడ్డది. 
ఈ యాలయముల శెండింటిలోను రాతి నీటిగొట్టములున్నవి. ఆవరణ 
. మున వేరుగ కళ్యాణమంటప మున్నది, 


33 


కుంకసాల ; 
రెండవ డేననాయని కాలమున విజయనగరమును దర్శించిన 
అబుర్‌ రజాక్‌ దండనాయకుని కోటకు నెనుకొభాగమున టంకసాల 
కంస | నాసియున్నాయయ. అన్లానమంటపమునకు నై బు3భాగమునను 
ండనాయకుని కోటకు వెనుక నై పునను బలిష్టముై న గోడలు గలవు. 
ఆ bas మధ్య ప దేశ మే టంకసాలమొ అఎరదును; ఇందిపుడు దీని 
చిష్నాములేవియు. గానరావు. ఇచ్చుట విజయనగర స్మా నూ౭జ్యము 
నందు చలామణోయగుచున్న నా౭ణోము లన్నియు ము దింపంబడుచుం 
డను. 


దండనాయకుని కోట : 

హాజారరామాలయమునకు పి ప మభాగమున బలిస్థములై న 
కుడ్యములతో ఆవృతమైన విశాల! పదేశము కలదు. దీనినే ఫ్‌ననాయ 
కుని పహరి యందును, ధననాయకుండే విజయనగరరాజుల సర 
సేనాని, ఈ యావరణమున రెండుపునాదులు, బహు _స్తంభనిర్నితమైన 
భవనము, రతకభట నోపురము మున్నగు కట్టడములు కలవు. 


ఈ |పహరి లోపలిభాగమున కనంబగెడి విశాలమైన పునా 
దియీ---దండనాయకుని భవన మైయుండనోపును. దీని వై భాగమిప్పుడు 
లేదు. డారు సిరి ఎకమై, కాల కముమున నళించియుండును. ఆవరణ 
మున, ఆగ్నేయ భాగమున, బహు స్పంభ నిర్మితమైన భవనము 
కలదు. దీనిని చూడంగనే - సభాముంటపమా? మనీదా? అను సంశ 
యము కలుగును. దీనికి మూండు.వై పుల గోడలు గలవు. అడుగు 
a శిలానిర్మితము; వై భాగము ఇటికతోడను, సున్నము 
టై కో డను, గట్టంబడిన ది ఈ నిర్భాణమున, పాంవవామహమ దీయ 
శ్‌ల్పుకళలు ఉట్లివడు చున్నవి. రెండవ జేనవరాయలు తన నగరమున 
శుహమ్మదీయుల కొటుకు ఒక మసీదును గట్టించెనని “'ఫరిసూ” తెలిపి 
యున్నాండు. మసీదును పోలిన కట్టడము Sa శిఖలము 
లందు తేకపోవుటచేత ఇది యే-ేవరాయలు కట్టించిన మనీదని నిశ్లా 
రింప వలసి యున్నది, కాని, ఇది-ఉ త్రరాభిముఖము. ఆరాధనకు 


39 


అనువగు నిందలి నడిమిగుడి (మెహరాబ్‌ ) మక్కా-వైపును చూప 
కున్నది. ఈ విషయములు చెంగును మహమ్శదీయ మసీదు నిరా గణ 
పట్ధతికి విగుబ్బములు. నిన wae మనీదని మెంచుటకో 
ఎరేతమా తమును సంశయములేదు. దీనికి పడవుటి భాగమున వటి 
యొక పునాది కలను. దీని నిర్మాణము పూ_ర్తియెనట్లు తోంచదు. 
మనీవునకును, దీనికిని మధ్య భా భాగమున న్‌ | మొక 
భవనము కలదు, అది గాంతో నిరింపంబడినది. దీని మై భాగమునకు 
పోవుటకు అాసగు ఛభాగమునుండి మెట్టుగలను. దీనిని "వాద్య గోపురి 
(Banda tower) మని పిలుతురు. 


ఈ యానరణముసనకు వాయన్యదిశయందు మహమ్మదీయ 
శిల్పము ననుసరించి కట్టయిడిన రతుకభట గోపురము గలదు. ఇది- 
Et మిక్కి సీ బలిస్థ్య మైన ది. అడుగుఫాగమున నొక గది 
Xo. ము ఖగ మయున రెం ఏఏ కంక రాతితో గట్ట్రయడీన యిణుకైన 
మెట్టు లను. చిఖనమునంవలి పశ్నిమభాగమున వాతం గది 
దయొకి టిగలగు, స్రంగోొని స్టా కిటికీకలదు. దీనిని పోలినకిటికీ మణియొ 
కొటి ఉ_గాగసీశయం నున్న. కిటికీలు రెండును తిన్నెలవై నిర్మింప 
బడినవి. - ఈ గె న్నెలౌయొస్కి-య్ము కిటికీలరొక్క-యు నై ఖరిమాడ నివి 
తుసాకులుం-సుటకు  నిరి శముటలై. యున్నట్లు శోయచున్నది. పశ్చిమ 
భాగము కటి! నై ఘుననున్న గెందుగదులలో నొకటి భటుల నివాసము 
నకును, "గంయవయపఏ మంగాలసామానుల నుంచుటకును కట్ట బడినట్లు 
ఉఊహింపవలసి యున్నది. ఎక్కుూన మందుసామ్శూ[గి ఫునాదియందు 
Se (బడిన గదిలో నిలునం జేయుచుండిరి, దీని దార మిప్పుడు 

మూసి ేయంబడి నటి. 


అంతఃవురావగణము : 

పొఃః*+గ రొనూలయమునకు ఉ _తృరదిశయందు, కొంతదూర 
మున, మహోన్నత] వాకారము గలదు, "దీని లోపలిభాగమున అంతః 
ఫురాది భవసములుగలవు. పూర్వ మోాయానర ణమునకు మూండు 
ద్వార ములు నూతముండినవి. (పధానద్వార ము పశ్చిమాభిముఖము, 


— హడకిననుసెంచి కొటంబడియున్నది. ఈవల, (పభుత్వము 
ముగా ఈయావరణమునకు పూర 
గోడలలో కెంకుజ డా ములను తొలిచిరి, 


ఆవరణముగకు మభ్య భాగమున విశాలమైనపునాది కలదు. 
అదియే-రాక్ట్మీ మంది (ihe Queen's Palace) మై యుండును. అది 
రాజ్యాంగ కార్యా న {Dian Khana మని కొందటియూహా. 
మహోన్నత (పోశారకోడ్యములు, రశుక గోపురములు న 
నందలి కట్టడములను మూడ అంతఃపురాంగనలు వసించెడి (వచే శమని 
స్పష్ట్రముగ 6 డలీయుచున్నది. కానన, న్‌. నవుని తలంచుట 
శెట్టి యాథారమును లేదు, 
ఆవరణమునకు ఉత్తరదశయందును, ఆగ్నోయభాగముసను 
"రెండున్నతములైన రతకనోపురములున్నవి. అందు - ఉత్తరదిశ 
యందుంగల గోపురము మహోన్నతమైనది. చూచుటకు. దీనికన్న 
అగ్నేయభాగమునం గలది మిక్కిలి యందముగా నుండును వీని 
యడుగుభాగమునుండి వై భాగమునకు పోవుటకు అనుకూల మైన మెట్లు 
గలవు. వై భాగము చల్లనై యా తికుని పథికాయాసము: "వాపును. 
అచ్చట నిలువంబడి చూచినచో అవరణమునకు చుట్టుంబట్టులలల 
మనో హరదృశ్యములు గోచరించును. ఇవి శేవలము రవతకనగోపఫురములే 
కాక, అంతఃపురాంగనలు అందు వసించి, తమ్బితరులు చూడకుండ 
బయటివింతలను చూచుట నిర్మింపండిసవని తోచుచున్నది. 
తూర్పుభాగమున సహితముక రతకగోపురము గలదు. అది యంత 
“శెనదికాదు. దీని; పక్కనే | పభుత్వమువారు (పాకారకుడ్యమున 
తొ గ్య చ్వారముక్‌లదు. ఈగోపునము సై భాగమునుండి భూచి 
న-చో గజశాల మున్నగు భవనములు కానుపీించును. ఇదిజశేవలము 
కావలివాం, డకొఅకు సిరి శ్రంపంబడియుండును. 


అంత ఃపురావరణమునం గల సుందరతరభవనము కమల మంది 
రము. ఇది నేంటికిని ఇక్కు_-చదరక చూచుట కెంతయు నందముగా 
నున్నది. మైందవు మహవా దీయ శిల్బకళలవే విరాజిల్లుచున్నది. 


41 


దిని కించుకో ఎస గిలానిర్నెన మ/స పునాది కలదు. వ్రది-కెండంత 
స్టులమెష. భనన కమంతయు బలమైన కోంబములజోడను, కోమానుల 


తోడను కొటుంబడి యున్నది. వై భాగమునకు పోనుటకు ఉత్తరదిశ 
బ్ర — 


ర 


౧ 
యంచు చయిల ని సెంటు గలను. గనన నిం రాబ్టణము పూ క్రామునపిదప 
నోచని నాట్‌ సరి తా BO IS స. మంతున్న.డి; బృది-చుట్టును గోడ 

లేని బాహాోటగ ననవూ. సృంభములు సమానులు మాత్రము నా 
వు త నిల్నని భనుసూచిం-సు-గు, మిగిలిన నిశా ఎణావుంతేయు హైందవ 
శిల్పమును మవరాసుచున్ను ది. wes చె భాగ ము వికసిత కములమును 
పఫపోలియుంశుటనలన దనికి *పిచులమందినొ (44 Lites Mahal) వును 
చప గలిగీయుంస వదు సు. సు యు స భాగమున గల పనితనము వర్ణ 
నాసీశము. రును చిన్నని కి8ఇకీలు గలను. SoS పనికి కొయ్య 
తలు, లుండీసగు సలియు శపన్నుది, టబ్బుర రజాక్‌ [వాసి నట్లు ఈ 
సర్గ ములు గార్ని. ౧పనిచదాచమున నుండుటవలన నివి తప్పక 
రా తివానుమునను సుం దిన నని | '*హింపనలసి యున్నది. అవసర 
సమయముఅటంంం గాం ౨ ధనమునకు అావిసబెంచి, రాణులతో 
సం|పడించి 1 భోన్రిటనలనం గాయోలు దీనికి “మం తాలోచన మందిర” 
యును "పప సహినము కలిగను. 


ననంమునగు న బుఐఫానమున నొక క (టిమ సరోవరము 
లను తని ను? i webs సాగాను సటెషు, రాబణు లీ సకోవరమున (పతి 
దినము స్నానము ధం, పది నముల మాత్రము రాళ్ల స్నాన 
వముంటనమున "కేగి వాటాతో ర్యా! 3 లాడుచుండిగని నాసియుంటిని. 
బ్రప్యునసా-పంటు సె సన్వామువాగు | సెటిగిసోయిన విగ హములను భద 
పనచినాగనా, 


(పాన సాగాయి సమా పయుస, పూకారో డ్యనము నాను 
టోని జని నిశలాలభవనము కిలసగూ.. తని లోపలిఛాగమున చు యును 
ఎ భాను HOH, గృటిష్‌ గంగ కండి సైనానులును గలను. రాణి 
వాసమున పసిషే.యు పరిచారికలు విఖాంతి గ్రైళొనుట కిది నిరి శ్ర్రంపం 
బడియుం౦డును, 


6 


గజతాల : 

అంతఃపురావరణమునకు వెలుపలి భాగమున, నూర్చుపార్న్యు 
భాగమున ఈ గజనాల గలదు. పళ్చినూఫఖిముఖము. ఇందు - పదు 
నొకండు వనులసలను గ సాటకు అనువగస విశాలనమున గనులు పదు 
నొకండు గలవు. వీని వై భాగమున ౧సమ్మడుపు టాశాగము గల గోస్పు 
రములు గలను. సీని నిన్నాణము చాలమ్టునకు మహమ తీయ 
శిల్ప పద్దతి ననుసరించి యున్నది, మవ్య నాకు ముమ్య తపు చున 


(నమై, ఉన్ననమె, శిఫలము కనంబకుచున్నుది. విని [(చందినానము 
ల | = Hn (2 Haren 
నందలి గదినుండి వికి వోవటకు వెలు కలవు. గదుల ముంధుగీక 
da. (ఆల య 
లందు మాన కిం|జు కరార్స్పుండుటు కొనువ/స EE ములు సె్టీబడీ 
సా 
లో Pa కి నో అం ప 
యున్న ఏ. జఉతఇనసవయముఅందు ఊైైనగించెమయు గజములు నూత 
య 
మిందు గటంబడుచు౦ జెననియు, పట్టసులనుంగునష మగాభాగ మున 
A) { 
నున్న విజాలమెన గది సిం ఉంపంబవెననియు ఇలియుచున్నో ది. 


భ్టటశాల: 

ఇది- గజశాలకు సమీపమున దత్నీణాభిముఖమై యున్నది. 
ముందజీవై పున ఎస్హైన, విశాలములై న రెండు శొన్నెలుగ లను. ఆ వేది 
కల వై భాగమున పదునొకండు కోనూనుల నసారా యున్నది, లోపలి 
ఛభాగమునసహితము చుట్టును ఉన్నతమైన వేదిశయు, దానిపై నాలుగు 
వె పుల కమానుల నసారాయు కలిగి, అంతుపురావవణమునయిల పరి 
ఇచారికాగ్భవామును పోలియున్నది. మధ్య భాగమున నిడుచనవరఫు 
పల్లము కలదు. నడిమికప్పు శిథిలమైనది. ఈ భననమును కొందణు 
“ధర్భ్మశాలి యందురు. కాని, అట్ట యూహ నిఠాధారము. దీనికి 
సమిోాపమున నే అంతఃపునమును, (పధానమైన గజశాలయు నుండుట 
వలన ఇది వాని రకు ణ్యాన్ధము భటులు నివసించుటకైె నిరి శ్రంపయిడిన 
దియె యుండును. 


గజశాలకు కొంతదూరమున, తూర్పువైపున, రెండు దేవా 
లభయాములు ఖలరూఫముల నున్నవి, 


43 
రంగ సామి దేవాలయము ; 


అంతఃపురావరణమునకు వెలుపల, దశ్నీణదిశయందు ఈ ఆల 
యమున్నది. పూర్యాభిముఖము. ఇవాల మట్టునకు భూభాగమున 
పూడియున్నది. దీనికి దథ్నీణభాగమున ర౦గమంపము గలదు. 
ఇందు రమారమి తొమ్మిది యడుగులు నిడివి గల భవ్య మైన 
మారుతీ శిలావి గహము కలదు. ఈ విగహమున కెదుటనున్న 
సనోడలోపలిభాగమున ఒక శిలాశాసనమున్నది. అది (పొంత కన్న 
డపు టతిరములలో  (వాయంబడియుస్నది. “అందు-మాధవరాజు 
మల్ల రాజుగారి మనుమ(డు వల్ల భరాజుగారి కుమారుడు - మహా 
మండ లేశ (రుడు = తేమ రాజు, సదాశివరాయల కాలమున శా, శ. 
1468 వ విశ్యావసునామ (క్రీ. శ. 1546 వ) సంవత్సర చై తశుద్ద 
తదియ గురువాగమునాండు విద్వ్యాశగరమునందలి 'వెద్ద యంగజే 
స్‌ధిలో మైలసంతకు పడమటను౦ండు మాధవ బేవునకు తస తలిదం|డు 
లగు వెంగ ఏగభన్మూనల్ల 'భనరాటిల ; రట ఆ చం (దజ్తాయిగ నితో 
త్సనములయంసు, నృకి క్యగీత్‌ వాద్యాది వైభ క్ష యోాగ్యముగ 
ఇరువదియైదు అంకణములుగల విశాలమైన రంగమండపము నిరి ఎంచి 
నట్టు గలను, ఏ కాన్కి ఇప్పుడంత మండపము కానరాదు. కొంత 
భాగ ము భూగర, ఛము' స లీనమయి, మజతికొంతభాగము శిధిలవైయుండ 
నోఫును. ఈ శాససమువలన ఆ కాలమున ఈ (పచేశమున మైలసంత 
జరుగు చుం'డననియు, రంగస్వామి మాధవ బేవుండని విలువంబడు 
చుంజెననియు తెలియుచున్నది, 


ద స్టర్‌ ఖానా: 

ఈ కట్టవములకు ఎదురుగా అబ్బుర్‌ రజాక్‌ తెల్పిన “ద ఫర్‌ 
ఖానా అనబడు మంగి "ేఖరుని 'సభామంటపము కలదు. ఇది 
రాయల సౌధమునకు కుడివైపున నున్నట్లు ఆతండు సూచించియు 
న్నాడు. గస్పువా భవనము లేదు. కొన్ని శిధిలములుమా తము ఆ 
(పేశమునం గనంబడుయన్నవి. ఈ విశాల మంటపమునకు నలువది 
స్తంభము లుంజెనంట. దీనికిదురుగ మనుమ్యునికంకె ఎత్తైన వసారా 


44. 


యుండెననియు, అవి యించుమించుగా ఇకువదిగజముల పొడవును, 
ఆరుగజముల వెడల్పును గలిగియుండెననియు రజాక్‌ (వా౭తేలవలనం 


"జలియుచున్నుది, 


ప్లుద యెల్ల మృగుడి : 

రంగస్వామి దేవాలయమునకు నై రృతిభాగమున కొంతమార 
మున ఈ యాలయము గలదు. ఈమె పొలిమేరదేవత. కురబనాం| డు 
ఈమె నిప్పటికిని పూజంచుచున్నారు.. ఇది- | పాచీనకాలమునాంటి 
ఆలయము. శిల్పకళ లేదు. భూమజ్ఞుమునకు [క్రింది భాగమున కట్టయిడి 
యున్నది. దీనిని సయితము విచెశయ్య్మాాతికులు తమ (వాంతలయందు 
ఇరనిరి, 


ఒంటిగుండు పడసాల : 

గజశాలకు దజీణమునను, సింహాసనమంటపమునకు తూర్పు 
నను ఒక ఫశాంగు దూఎమున నిది కిలదు. శిల్పి యొక "పెద్దగుండును 
తొలిచి, లౌపలిభాగమున ఒక్‌ చిన్నని యాలయమును, దానికి ముం 
దొక పడసాలయు, దాని వాలు వముజేయొక  పఊసాలయు 
నిర్మించెను. చై మూడును ఒక బండయందు తొలువంబడియున్న వి, 
ఆలయద్యారమునకు వై భాగమున గజలడ్నీ (పతిమయు, ఈవల 
ఆవల సూర్య చంద వి గహములును చెక్కంబడియున్నవి. 


ఈమార్లమున చూడందగిన శిథిలము లివి. 


హ్‌ 
పంసొప్పుర మార్గము 
| చంజనాయికుని |పహరి - విరూపాతూలయము ] 
భూగర్భ చనాలయము : 


నండనాయకోని (వహరి (పక్కో-నంల (తోవ ననుసరించి 
పశ్చమదన గా రోన్నిగజముల దమూనము పోయినవివపస, భూగర్భ దేవా 
లయము క నంబుపను. డీని వెంగట క కములాపురము నందలి స్మతము 
నుండి పంసపాసునమునకవ పోను (పథానవూగస్దము కలదు. _్రుభుతరము 
వాను భూసుతో నవూతియుండిస ఆలయమును నెలుపలికి తీయుటవలన 
వీనికి “MeN “yd సిరి మను సేవగలి7ను. దీనిచే కొొందటు 
“సన్న ఏరామామొలయి మనియు మణటికొందఃలు “పాతాళ నివా 
లయ మరుయు Bu, ఎల్ల నేఫిట శివలింగము నీటిలో నుండవల 
యుసను (ధనముతో , భుియకట్టుముసుకు చాల [క్రింది భాగమున నిది 
నిగి శ్రంపంబతిస గు (ీీంయదుచున్న ద. ఎల్సస్వుడును x ర్భాలయమున ప్‌ర్ప 
ఊరు షక్‌ రసన మా బలు యన్నది. ఆలయములోనికి పోవుటకు 
వై నుండి “త న్స, ఆలయమునకు ఈజాస్య భాగమున నొగరిల 
ల నీకి కయుణయ Eure: (ముస్నట. ఆకాలమున అందు నాగార సన 
ముక్కు నగ. గం వులలినని ఎలయు-చున్నుది. తూప్పవై పునంగల 
మహాద్యాగ న అ. II ముగీనసుక్య్లు అగపడిదు. ఆకారణమున నిది 
గోస్పురను వసతు యున్న టి. ఆలయమున విగ హముశేను. "కొని, ఒక 
"పెద్ద నందిని), సంచల. భలాళాసనములలో నొకదానియందు 
(పసన్నవిరు = "నా వ్‌ "సంగిన దినములను పేర్కొని యుండుటవలన 
ఇదియే] పసన విరు ఎ “యమోిలమిమని గోపొంపనలసి యున్నది. కాని, 
(పసన్నవిరు ఏసు "గొలయమని నిలటునంబడు ఆబయమిప్యను హపాముకూట 
పర్వశిమున౦గసలగ (గస. శంచిరఎములం దింకోను ఇట్టియాలయములెన్ని 
భూగర్భమున దీసముల యున్నటో ఎవరి కెటుక! 


46 


అక్క_సెల్లెండ గుండ్లు : 
భూగర్భ దేవాలయమునుండి పంసాసురమాగ్గమున కొన్నిగజ 
ములనూారము పోయినచో మోంది అంచులొ నటితో నొవటి కలిసిన 
"రెండు గండళిలలు కానిపించను. వీనికి “అక్కసెల్లెం పనసండు లసి 
చేరు, | పాచీనయుగములందిది ఫఘోశావణ్య ప బశ "మయుండుటనలన 
టు i> CC 
శాపవశమున నరాత్ససాంగన లిషవ్రును చటటాఅబంప బ్ర యి-చ ఏట 
డెలసియుందుకు. ఇవి-రమూరమి వబదెఅడుగుల ఎన పగలిన, ఖనురానొ 
రము నొాందియున్నవి, -ఈపలయము (పక గాగ చారి ఏర్పోడినద 
ఉద్దాన పవభదునినపడి: 


చటాతి బండలనుండి అరయైలుయూనయు ఒడ? ఫచినవీవప్క దారి 
రెండు దేనాలయములకు మధ్యభాగమున (ప ee అందు, తూరు 
దిక్కనంగల _ చేవాలయము “ఉన్టాసవరభ్యదునినుడి, ఇంను-మభోోే 
న్నత మైన we భవ్యవి( క పొలము. వ్రతంశు వ్‌న్రుని కుమా 
రులలో నొకండు. కా దమూక్రివహించిన మ లా తేనజడను 
"విటీకి చేలనుగొటయా నితయ జనించెనని సుకాణములు తెలుసు 
చున్నవి. |క్రీ. శి. 154ర-వ వత్సరమున సదాళివరాయిల కార్యకర్త 
యైన రామరాజయ్య తమ్మూయగు ప చ వళ 
వాయి జంగమయ్య కృష్ణాసురము నందలి “హిదియి కాలువకు 
చాటున ముద్దు వీరణ్ఞను పతివృచేయించి, "జీవుని పూజూ సునస్కా 
రములకు కొన్ని దానే న. లొనగొనని యి౧దుందడు శిలాశొసనమున 
[(వొంయయబడియుస న్నది. కావున, వ ముదటిసేతు ముగ్టువీరగ్ణా; 
కాల క్రమమున “ముద్దు” అనుపద "దేవుని భసా g పోలిని సూచించు 
“ఉద్ది 4+ యను పదముగా మోూజీన మణియు -ఈయాలయమునకు 
ఇరగట (పవహించెడి “తుము త్రు గాగ ఆకాలమున *హిరియి 
కాలువ యను నావుముం' జననియు, సై కె న్టైాలయమునక్రైు జడాఖభిననున్న 
యీ[పచేశమునకు 'కృష్ణాపురమని” మని 'పేరుంచెననియు శాస 
నమువలనం. 'దెలియుచున్న ది. 


క్‌ 
న్‌ 





కూ వాలా = దా రాల త వాతా. శ మె ప్రతిమా కోలా చనన. పల సము శానా వళలోరలాలునానా. అనారు -కాలనాలనత్తకంన్తాటలునా. పధం లనవాలనననొనన్ను 


శీ కన్నడమున ఉ ‘& ఉద్ది యనిన “ఎత్తు” అని యిస్ధము. 


47 
సహగమన చివ్నాములు: 


ఉద్దానప్వీగభ దాలయము వెలినోశయందు కండు సతీస తి 
విలలు జ్ఞనెంపంబడియున్న వి. పనికి వచ్చీమఫాగమున్న దారికి ఆవల 
నైెపున, వట్టి శిల లనేకములు గలను, 

భగ చనిపోయినప్పుడు ఆశేనముతో భార్యను సహితము 
దహించుట పూన్యకాలమునందలి హైందవాచారము,. ఈ యాణా 
రము హిందూ చేశమున అందంటు వాడుకలలో నుండెను. కాని? 
సహగమన రంగమునకు విజయనగరము పథాన భూమికయై యుండి 
నట్లు గోచరించుచున్నది, సహగమన విధానమును సజలకు సూచిం 
చుటకోయన  బ్రది రాలవై చెక్కంబడియున్నది. కట్తకంలను: మూ సిచిలో 
అనియు, “మః పశేసలిళిల్‌ “అనియు పీలుతుకు, 


* The following interesting account of sati as performed in 
Vijayanagar in the sixteenth century is taken from the “Chronicle 
Fernao Nuniz” Published in Mr. Sewell's “Forgotten Empire”— 
The women have the custom of burning themselves when their 
husbands dic, and hold it an honour to do s0 when, therefore their 
husbands die they mourn with their relations and those of their 
husbands, but they hold that the wife who weeps beyond measure 
has no desire to goinsearch of her husband; and the mouring 
finished, their relations speak t3 them advising them to . 0021 
themselves and not to dishonour their generation. After that, 
itis said, they place the dead man on a bed with a canopy of 
branches and covered with flowers and they put the woman on 
the back of a worthless horse, and she goes after them with many 
jewels on her, and covered with roses; she carries a mirror in her 
hand and in the other'a branch of flowers, and (she goes accompa 
nied by) many kinds of music, and his relations (go with her). 
with much pleusure. A man goes also playing ona small drum 
and he sings songs to her telling her that she is going to join her 
husband and she answers also in singing that s0 she willdo. As 
soon as she arrives at the place where they arc always burned she 
waits with the musiciuns till her husband 1 is burned, whose body 


అమాయక యు శాలల wr 


= mr కట టల గాను 1 PREM 


* Hemp Ruins by AH. Deuba Pages 37.39. 





48 


they placeina very large pit that has been made ready for it, 
covered with much firewood. Before they light the fire his mother 
(son?) or nearest relative takes a vessel of water on the head and a 
fire-brand in the hand, and goes three times round the pil, and at 
each round makes a hole in the pot; and when these three rounds 
are done breaks tke pot, which is small and throws the torch into 
the pit. Then they apply the fire, and when the body is burned 
comes the wife with all the feasiers and washes her fcet, and then 
abrahman performs over her certain ceremonies according to 
their law; and when he has finished doing this, she draws off with 
her own hand all the jewels that she wears, and divides them 
among her female relatives, and if she has sons she commends 
them to her most honoured relutives. When they havc taken off 


allshe has on, even her good clothes, they put on her some 
common yellow cloths, and her relatives take her hand and she 
takes a branch in the other, and gocs singing and running to the 
pit where the fire is, and then mounts on some steps which ate 
made high up by the pit. Before they do this they go up three 
times round the fire, and then she mounts the steps and holds in 
front of her a mat. That prevents her from sccing the fire. They 
throw into the fire a cloth containing rice, and another in which 
they carry betel leaves, and her comb and mir:or with which she 
adorned herself, saying that all these arc 1౧06606 to adorn herself, 
by her husband's side. Finally she takes leave of all, and puts a 
pot of oil on her head, and casts herself into the fiire with such 
courage that itis a thing of honour; and as soon as she throws 
herself in, the relatives are ready with fircwoods and quickly 
cover her with it, and after this is done they all raisc loud lamen- 
tations. When a captain dies, however many wives he has they 
all burn themselves, and when the king dies they do thc same”, 


ఉద్దానవీరభ'దుని గుడికి అత్యంత సమీపమున, పంసాపుర 
మార్హ్లమున (తోవ కెడమవై పున ఒక 'జేవాలయము విగహళాన 
మైయున్నది. దాని లోపలిభాగమున ఒక వై పున చాజేశ్యరీ చేనాల 
యము గలదు, 


49 
తురు త్తుకాలువన : 


అటనుండి కొన్ని గజములమారము పోయినచో ఈ కాలువ 
(తోవ కళ్లగుగా |పనహీిం'చు ముంశును. తు త్తు అను కన్నడ పద 
మునకు “వేగి మని యగ్గము. అవ్యంక డేళరు=గా పవహించుటచే 
దీనికి “ముగు శి శాలునయను చేస గలిగను. పంపా సనమునకు చెంగట 
(పనహించెడి నుంగభ నాన దికీ కొంత మారమున ఆనకట్టం గట్టంచి, 
రెండవ బుక్కనాయలు దీనిని నిష్నంవెను. నాటిం నుండి ' నేంటి 
నకు ఈ కాలువ అవిచ్చి న్నము౫ గోవహీంచును అనేశ ఎకరముల 
భూమిని సాగుచేయుయగ్నది. దీని నిరా గ్రణమునకు పూర్వము విజయ 
నగగముస పానయోగ్యనుగు స్‌ు లేకుండా ననియు, (కౌగుటకొజకు 
సీను అసెగొందినుండి లేంబమయచుంచెననియు సహ్య్యూనిజ్‌ (వాతల వలన 
జెనియు-నున్న ది. 
న ఎసంహవి గహన వ 

ఈ శాలునకు  కొన్నిగజముల దూరమున, (త్రోవకు 
పశ్చిమ దిశయంనగు ొంతపూనమున ఈ నరసింవావి గ హము గలదు, 
NO సంయమనం గ మూ త్రేమున్న ది, దీనికి పైకప్పును ముఖమంటప 
మును'వీవు, దీని ముందటిఛాగనముననున్న శిలాశాసనమువలన డీ న్స 
1526 వ సంసణ్బుని ముగ గీషృన్ల దేవరాయలు కః విగహామును 
'అగ్యోక్భస్లగోట్టిను (జే కమం శ్రననిప చెక్క-౦'చి, (్రుతిప్టంచి, పూజూదు 
లకు నుంస్ట్టముం చావని గటయు గున్నది.* ఇది యేక శిలానిరి ఎమొ 
ఇ్రరునటెగండానిళలు. నిడివి కలీగియున్నది. నృసింహమూర్తి ఆది 
శేషునిచుట్టను గస *నన్బిండినట్టును, లశ్నీ శ్రైజేని కుడిచేతిని తన విభుని 
కొటి ప టే ము; 'ముట్టిఆనెని యూసిుభెాగమున ఎడవమ్మునై సున కూను 0 
యున్నట్టును, శేషసణము ఆ సృసింహుని శిరోపరితలమున ఆవరించి 
యున్నట్టును మిగుల నై పుణితో చక్కెను. శేషుని శిరమొక్క-టి 
భిన్న మై యున్నది. విగవాము నాశికావిచ్చేదము నొందియు, కెద 
రసము మూక్షీభోవించియున్నట్లు అగపడుచున్నది. లశీ్మస్వరూపము 


ను పడుకు పక భల ల శంకు 





శివని వలను ₹ వలనా. కక కన్యను. షన 


Epigraphia Indica, 1, 399 





7 


50 


సహితము భిన్నమై యున్నది.. నృసింహుని యొక్కయు, లశ్షీ జేవి 
యొక్కయు. భిన్నశిలాఖండములు ఇప్పటికిని ఆ (పచేశమునం బడి 
యున్నవి. ఈ ఏవి గహము ఆచం చార్క-ముగ వెలయు. ననుటకుం 
గాయటోలు, విగవహము సెలకొల్పంబడిన 'వేదికవై సూర్య చంద (పతి 
మలు చెక్క_(బడి యున్నవి. 


బడివే లింగము : 

నరసింహా వి గహమున కు మిక్కి-లి దగ్గబుగా, & _గ్రేరపార్ళ 
మున్న ఒక చిన్న యాలయము కలదు. అందలి శివలింగము వాల 
"పెద్దది. దీని యకుగుఫాగము సదా నీటిలో మునిగియుంకును. వద్‌ 
యెవరికాలమున (పతిష్టింపంబడెనో వెలుపుటకు తగిన యాభారములు 
చేను, 
కృష్ణస్వామి ఆలయము : 

వైని పేర్కొనిన రెండు చేవాలయములను విడిచి పంపాసుర 
మార్లము ననుసరింపంగనే ఒక సింహద్వారము గోచరించును. దానిని 
దాంటంగన్కే యించుక మెరక నెలవై ఉన్నత (సాకారకుడ్యములు 
అగ పడును, ఇవీయే - కృష్ణస్వామి "చేవాలయసపు మ పపహారినోడలు, 
ల్దీ (శ్రీకృష్ణదేవరాయలు (క కీ శ 151కి-వ వత్చేరమున నెల్లూరు మండ 
లములోని క జై జయించి, అందలి ముస్షులొలుకు క్ష 
వగ హమును కొని త అచ్చి, ఈ యాలయమును నట్టించీ, | పతిష్టంచెనని 
యందలి శిలాశాసమువలనం చెలీయుచున్న ది. క వ్మిగహ “మిప్పుడు 
చెన్న పురియందలి వస్తు పదర్శనశాల (Museum) లో నున్నది. 
ఈ యాలయ పరిసర పబేశము ఆ కాలమున “కప్టాఫురి మది పిలువ 
బడు చుండెను. దీనికి పూర భాగముననున్న మహాద్యారమునకు 
ఎదురుగా భిలరూపముననున్న. శిలామంటప। శేణి నాటి నాల్దు "వెద్ద 
బజారులలో నొక్కటి. ఈ ఏధియందు కృష్ణస్వామి రథోత్సనము 
అద్భుతముగా జరుగుచుండెను. ఇది - యిస్తుడు సంపూర్ణ ముగ శిఖి 
లమై, వ్యవసాయము చేయంబడుచున్నది. ఈ గుడియందలి చెక్క_డపు 
పని ఉత్కష్థమైనది కాకపోయినను, వుంటపమునందలి కంబముల 


51 


సె నను, నో ఫ$లవై నను ఉండు కృన్ణ లీలల దృశ్యములు యా | తికుని 
దృస్ట్రిని ఆకర్షి ంపక | మానవు. ఆవరణము లోపలిభాగమున చుట్టును 
మండపములు గలవు. Sa శిఢిలములై గోపురాంచిత 
ములై యొప్పుచున్నవి, దత్నీణపార్మ (ము ప నుహమ్మదీయ థీల్స 
ముతోనొప్పు బలిష్టమైన భవనము కలదు. స్వామికి సంబంధించిన 
అమూల్య నస్తా) ధరణాదులు బందు భ దపజిచుచుండిరని తోంచు 
చున్న ది. 

ఈ యాలయ మహోద్యారమునకు ఎట్టయెదుట, (తోవకు కుడి 
వై ఫును ఒకి 'రాలితొట్టి గలము, బాటసారుల ఉపయోగార్థము దానిని 
సీటినో నింప్పుచుండినట్టు తోంచుచున్నది. 
చినై వి టా. ం 

కృష్ణ స్వామి "దేవాలయమునకు వెనుక భాగమున, త్రోవకు 
పడమటి బసయంగను, శెండు చిన్న చేనాలయములు, ఉన్నత శిలా 
తలమున కక్టుంబడియున్న వి. అంగొకిటి - - విష నం "రెండవది - 
గస గేశ్తాలయము. ఈ యాలయములనుండియే హేమహాట పర్భతమాలి 
కలు అనంఛమగు నున్నని. సదిశాంస్తునమునుండి వ. శాఖా 
పథము, వంపాఫుం మునకుంభోను [పథాన సూర్లముతో ఈ యాలము 
నకు ముందు భెగమునం గలియుచున్నది, విస్థ్రాలయ మంత పెద్దది 
కాదు. శిల్పకళ లేని రాలనోలయట్టబడిన విచి తాలయము. ఇతర "దేవా 
లయములందున తె ఇందు వి విగవా (పతిష్థ లేదు, గుడి యడుగుభాగ మున 
నున్నరాగినై విష్టుమూూర్డి పాదములను అదిశేషుండు చుట్టుకొని 
యున్న మలంచి శిల్చి తన (పాఏణ్యమును చూసెను. ఈ పాదము 
లనే యా. గులు పూశంశురు. ఈక ie పదునాొల్లవ శతాబ్ది 
యందు జగ్వణరెన్నడిము జిల్లాలో కట్టయడిన జై క నాలయములను పోలి 


యున్నది. 
సౌసిపికాళుగణేశ విగ్రహము : 

విల్లా టయమునకు వి భాగమున కొంచెము ఎర్రన (పబేశమున 
గణత వి” పాముంది, ఎత్తు రమారమి పదియడుగులు, దీనికి *సౌసీవి 


52 


కాళు గణేశ ఏ గహిమని పేరు 'సాసివికాళు అను కన్నడపదము 
నకు “ఆవగింజి యని యము, మహోన్నతమైన విగహ వామునకు ఈ 
చేరెట్లు సిద్ధించెనో కలోయదు. బసు క్రీజీరు_ గలిగియుంశ 
వచ్చును. “దినికిచుట్టును గోడలులేని ఇరువదియెనిమిది కంబముల 
యాగారమున కట్టండి డిన ముండపసపమున్నదది. విగ్గహ వామహా స్థ 
మును, తొండమును ఖిలమైయున్నవి దీనికి ముందుభాగమున 
(ప ల్యేక విలతో నిరి శ్రంపయిడిన చిన్న మూపికవాహన మున్నది. 


కడలకాళు గణతేశాలయము : 

సాసివికాళు గశేశాలయమునుండి కొన్నిగజముల దూరము 
పంపాపుర మార్లమునంబోయిన కొన్ని కిధిలాలయములు గానిపిం 
యను. వానిలో ఉేరొ_నందగినది కిడలెకాళు గళళాలయము. బ్రిడి- 
పూర్యాభిముఖము. శిల్పపువనిలేని రాలతోం గట్టండి, చూచుట 
కందముగానుస్నుది. ప ముందుభాగమున ఇరువది 
నాలుగు కంబములుగల మండపమున్నది, ఇచ్చట నిలునంబడి ఈశా 
న్యభాగమునకుం జూితుమేది హాంపిబడారును, తుంగభ | దానదియు, 
అత్యంత రమణయముగం గనంబడును, కడలెకాళు గళేకుం డనయా 
సెనగగింజ పరిమాణముగల వినాయకుంతని యగ్గము. సాసివికాళు 
౫తేశునకువలెనే ఈతనికిని హాస్యమున కీచేరు గ లేగియుండవచ్చును. 
ఈ వి; [గ్రహము దాదాపు పదునారడుగుల యెత్తు గలిగియున్నది. 
(పకృళ మిది పూజాదులు'లేక గబ్బిలముల శావాసమై దుర్ణంధ భూ 
యిస్థమై యున్నది. 
హేమకూట పర్వతము : 


కడలకాళు గజీేశాలయమును ఆనుకొని పశ్చిమభాగమున ఈ 
పర్వతము కలదు. పంపాచేవి శీ) వఏిరూపాశ్యని ఏివాహమాడ దలంచి 
యిందు తప మాచరించెనందురు. ఈ కొండవై కొన్ని "చీేవాలయ 
ములు కలవు. అందు కొన్ని జె తై నపద్ధతిని, మజికొన్ని పాందవపద్దతిని 
కట్టంబడియున్నవి, అందు (పసన్న వీరూపామెలయమును, (పసన్న్నాం 
జదేయాలయమును, -కాల్లీ విశ్వనాథాలయమును శేర్కానం దగినవి, 


53 


శ్రీకృష్ణ చేవరాయలు క్రీ, శ. 1518 వ వత్సరమున | పసన్న విరూ 
పాత్యనత్ర భూదాన మొసంగినట్లు అందలి శిలాశాసనమువలనం 'దెలియు 
చున్నది. మజటియొక  యాలయమునందలి _స్తంభమువై కంపిలరా 
యండు తన పితృ పితామహ (పపితామహుల జ్ఞాపకార్గముగ ఒక 
దూలయమును గట్టించి, అందు శివలింగమును (వ పతిస్థి సెంచెవని చెక్కా. 
బడియున్నది. ఈ యాలయము వె పేర్కొనిన ప్రసన్న విరూపామా 
లయమై యుండనచ్చును. 


స 


శివరామానభూతా శవము : 


కడలెకాళు గణేశాలయమునకు చెనుకభాగమున, కొన్ని గజ 
ముల దూరమున, హేమహట పరంతమున ఒక చిన్నదాంగ మగప 
డును, అదియీ- శివరామావధూ తాశమద్యారము, అది (పాచీన 
మైనదికాదు. చారము దాటల చే (తోవ మలుపు తిరుగును, ఆ 
మలుసునకో ఎడమ చేలి నై పున ఇజుకైన రాతిమెట్టవరుస కలదు. దాని 
' ననుసరించి కిందికి దిగిసవో నిర శ్ర వారిపూరితమైన సరోవర 'మొండు 
గానిపించును. అందలి శీశలోదక మును కోడుపారం జావ యాతికుండు 
మరణ మూడు నాలుగు గజములు ముందునకు నడచినవో ఎడమ 
చేతిన సున మరల నొకద్యార మగ పడును. అదిమమొక గుహాదాంరము, 
వివరామాననాత నలలకొలంది యందు తస మాచరించు చుండెడి నా 
డట. కుడివై సుస గండశిలల యడుగుభాగమున భక్తు లాహారాదు 
లను సిద్ధపం- చుకొనుటకు అనునగు గదులు నిరింపంబడియున్న వి. 
ఇంకను "న్ని గజములు ముందునకు నడువ ఎట్టయదుట అవధూత 
శిలావి గహ మగపడును. అది యొక సుందరతర విశాలభవనమున 
సూపింపంబదీయిన్నది. దాని కించుక వామ పార్శ్ళగమున ఒక చిన్న 
శిలామందినము కలదు. అం చాతని (వధానశిష్యుండు వసించుచుం డెను, 


కాళీ విశం। [నొ భాలయము ; 


శివరామావథో భూకా, శమ్వమునకు వ్రంచుక పడమిటివై పున జై న 
బసదుల నొనుకొని ఒక యాలయము కలదు. దానిని దానులింగోశం సర 


వశీ 


Zదేవాలయమనియు: హేవుకూట గాయ।|తీ వీశవమునియు వ్యవహా 
రింతుదు. 


వైనబస దులు; 

ఈ పర్వతపు టు త్రరభాగపు చాలు కొంత దిగినతరువాత 
కొన్ని యాలయముల సమూహము అగపడును. నిరా శ్రొమున డైన 
పద్దతి ననుసరించి యుండుటవలన నివి జై న బసదులని కొందరు తలం 
తరు. కాని వీని నోడలవై నను, శిఖరములవై నను తీర్చియుండు 
(బహూ విషమ మహేశ్వరాది వి గవహములనుచూడ ఇవి శై వాలయ 
ములో నై న్లవాలయములో మై యుండునని తోంచుచున్నది, విజయ 
నగర రాజులు స్రైందవు మహమ శ్రదీయ, జైన మతములను సమాన 
భావమున ఆదరించినకారణమున జై నబసదులని యూహించుటకును 
తగిన యవకాళము వేకపో లేదు. 


పంపావతి దేవాలయము : 

వై పేర్కొనిన ఆలయములకు తూర్పుభాగమున కొన్ని గజ 
ముల దూరమున ఒక శిధిలద్యార మగపడును. దానిని దాంటి కిలా 
సోపానమార్లము ననుసరించి ఇంచుక ఉ_త్తరదిశగాం బోయిన వీరూ 
పావోలయపఫు సింహద్వారము కా నిపించును. ఈ దారము వై భాగ 
మున పదునొకండు అంత స్తులుగల గోపుర మున్నది. దవీణహిందూ 
"దేశమున ఎన్నండగిన గోపురములలో నిదియొక్క-టి. విట్టప్పయను 
శిల్పి దీనిని నిర్మించుటవలన దీనికి “విట్టప్పగోపురి మను శేరు గలి 
గౌను, ఇందలి పనితనము చెప్పనలవిశకానిది. లోపలిభాగము బోలుగా 
నుండును. దీనినిగూర్చిన యొక వింతకథ గలదు. విట్టప్ప గోపురమును 
కట్టుచుండ పగలుకట్టిన భాగమంతయు తెల్ల వారుసరికి వడిపోవుచుం 
డెను. దాని కాతండు చింతా కాంతుం2ై ఒకనా.:టిచేయి నిదించు 
చుండ ఒక్క దివ్యమూ ha స్వష్నమున సోచరించి, నిండు చూలాలి 
నొకకెను బలియుసయచవో ని కట్టడము భిన్నము కాకయుండునని 
నుడివి కను మొజలొను అంత నాతండు మేల్కా౦చి ఈ కార్య మెట్టు 
భొససావని చింతించు దుంప అవసూసబు అతయుు నాతస కోడలు 


55 


మామను చేరంబోయి “ఏల మోరిట్లు ్విచారసడుచున్నాిరని [గుచ్చి 
(గుచ్చి యడి౫ను, విట్టప్ప యామె కప్పుడు సృష్న వృత్తాంతము విని 
పించెను. అంచుల కొ పుణ్యవతి ఎంతయు సంతసించి “నే నందులకు 
సంసిద్ధను. వేరు భావింపక సన్ను బలియొసయలి కృతకృత్యులరుకండు 
అని మామను (పార్టి ంచను. గత్యంతరములేక విట్టప్ప  యందులకు 
సమ్మతించి ఆమెను బలియొసంగి గోపురమును నిర్మించెను, ఆమె జ్ఞాప 
కశమ సరమ్మ” యను శిలావి గ హమును మొదటియంత స్వున 
(పతి సంచి నేంటికిని” పూజించుచున్నా రు. 


ఈ యాలయమునకు బలిష్టములై న కుడ డ్యములచే సిర్నితములగు 
(వాకాతములు చెండు శలవు, సింహద్వారము డాంటటలనే కనంబడు 
నది బహిరావరణము. దీని మధ్యభాగమున తుంగభ ద్ద కాలువ ఎల్ల 
పు (పనహించుచుండును, లోపలిభాగ మున (పాకారకుడ్యముల 
నానుళొని గొన్ని మంటపములు గలను. నై బుతిభాగమున సిరి తమైన 
మంటపము అసంఖ్యాక సృంభాలంకృతమై  నల్పకళ చే రాజిల్లుచున్న ది. 
ఈ యావగణము దాటంనే అంతః పాకారము గానిపించును. దీని 
మధ్య'భాగ మున (_ససిద్ధిగ న్న నిరూపాహొలయ మున్నది. ఈ (ప్రధా 
నాలయము చుట్టును ఏశాల పంటని కాలను చెక్కు చిన్నని 
చేచాలయములును గలను. ఈ (వాకాశమునకు ఉత్తరభాగమున మరి 
యొక చాంగను కొలను. ఇది SS ఉన్నతమైనది కాదు. 
దీనికి ఛాయలు గరి మనియు, శెణ్ణగిరి గోపురి మనియు ks 
గలవు, (శ్రీగ్రైష్ట చన రాయలు కట్టించుటవ లన “రాయల గోపు 
మనియు, నజ జమురాప్ట్రముననుండిన కోల్జాగిరినా యకుంను దీనిపి _ 
రుద్గరిం చుటనలన ‘కరగ గోపురి మనియు పీలువంబడు చున్నది, 


అంతః పాకారమున సందలి యాలయములలో విరూపామాల 
యము |పధాసమైనది. ఇది సృరాతన యాలయము. పంపా విరూ 
పాతు లిందలి (పథాన "ది వతములు, “సం అను శబ్దమునకు వెరాత్ష 
మనియు, “పీ” కారమునకు దీనులనియు, *అి కారమునకు సువర్ణ 
మనియు నర్థము. ముక్తి ప్రదురాలు- దీనులం గాపాడునది- సంష్మత్ప 


56 


దురాలు- అని యీాశబ్దభావము. కావున పార్వతికి “పంపి యనియు, 
ఆమె పతియైెన విరూపొకు నకు *పంసాపతి యనియు సస గలిగను. 

ఏరూపాతెలయము చాళుక్య కాలపు కొట్ట కెట్టడముల న ననుస 
రించి కట్టంబడియున్నది. ఈ యాలయమునక్రు జ త్తర భాగమున గల 
శిలాశాసనమువలన నాగవంశజుండగు కలిచేవరసు బళ్లారిరాష్ట్రములోని 
కురుగోడుముండలమును పాలించుచున్నతరి ఒక భ కంగు విరూపాక్షుని 
చేర కొన్ని మాన్యశ్నే[ త్రము లుంచినట్లు తెలియుచున్నది. ఈ 
యాలయమునందలి కొంతభాగమును విజయనగరరాజులలో మొదటి 
వాండగు హరిహరుడు మాధవ విడ్యార: ణ్యుని జ్ఞాసకార్థము. క కట్టిం 
చాను. చేవునికి నై పు. దీప స్తంభమును న 
మాత్యుని ప్మాతుండైన వతనుండు నిలిసెనని యొక శాసనమువలన 
"తెలియుచున్నది. ఈ యాలయమునకు పూర్యోత్త తర దిశలయందు 
రెండు ద్వారములు గలను. పూర్వద్యారము (పధానద్వారము. 
దీనికి ముందుభాగమున నొక విశాలమైన మంటప 
మున్నది. లది “కల్యాణమంటప పిమనియు, “రంగమంటపి మనియు 
విలువంబడుచున్ను ది. న్దీ (శ్రీకృన్నచేవరాయలు ఈ  మంటపమును 
డీ శ, 1509 - న వత్సరమున తన పట్టాభి పే కోత్చన జ్ఞాపకార్థ 
ముగ నిర్మించెను. రంగమంటపమునందలి చిత లేఖనా వై పుణ్యమును, 
శిల్పచాతుర్యమును వర్ల నాతీతములు. గర్భాలయమనమునలోల శినలింగ 
మునకు లీ విరాపాక్షుండనియు, పంపాపతియనియు  జపేళ్ళుగలను. 

We పదునొకండు దివ్యజ్యోతులును, ఇరువది యేడు 

అఖండ దీపారాధనలును సర్వదా  వెలుగుచుండును. లింగమునకు 
చెండికవచమునుు ముఖతలాటమును పెట్టియుందుగు. దీనికి పార్శ 
భాగమున (శ్రీ చక్రము కలదు. ఇదరు ఈ తె తమున పథాన 
"దై వతము. 
భువనేశ్వరీ చేవ్యాలయము : 

ఈమె మహీ క్తి _క్‌ స్వరూవిణి. (బహ నిద్యాను సంభాయిని, 
-ఈ మెను శీవించువారికి అమానుషశ_కి లభించును. ఈమె యను 
(గహము వలననే విద్యారణుండు సువర్ణ ర వృష్టి గురియి౦చెను, 


57 


ఈ యాలయము విరూపా మేశ్వరుని గర్భగ్భహమునకు సమ 
శేఖయం దొండక్క) ఒక మూలలో నుండుటవలన పూర రము శీఫ్‌లావ 
స్టో నుండిన మొడటి యాలయమనే కాలాంతఏవమున కు నరు ఎద్షరింపం 
బడి యిపుడు మనకు గనశంబడు విళూసాయోలయనుని తో చుాస్లుది 
బలాశ్యమైన 1 ర్రము ఈ యాలయమున కుం గలదు. ఇందలి సంభ 
ములువు, చా మును ను రాల లతో "చేయంబడి, అబ్బురము గెలు 
పనిననముతో విరానల్దుచున్నవి. ఇవి - జాళుక రల కాలమునాండు 
తీరి ఎగిద్లైన ఏ. సత్‌ న్య ఎచున రై కినిలేఖనికి. జూలను, గర్భాలయము 
నక సె భాగమున x నగ హనుండల మనముకరానివై చెక్కబడి 
యున్నది, 
గుంజూ మాధవస్వామి 

ఈ యాలయము భువన నేశ్వరీ క కిందిభాగ 

న భూగర్భము* me దిగుటకు చక్కి_ని సోపానములు కలను. 
చ మహోవిన్లుస చ శ శముకువచ్చి, సా _స్రేరకాశియని ఫస్‌ 
as శీ) / విక్వనా కే తము" "రును, వల. కాశియని చేరుగన్న 
యా న్‌ వేశవ మునకును అఆారతమ్యుము పని షెట్టంబూని, "రెండు 
న్నే తముల సభొవమును _కౌసుననుంచి “ాంచుచున్న్యా6డు. అందు 
ఆ_గ్తరకాశి | పభొవము దీనికొంెటు ఒక సంజామ్మాతశేము (గుంజా=ా/సరి 
గం జ) తెగిన ను ఈ న్నెతమే విశస్థత 3 మని దృ పజచుటకోయన ఒక్‌ 
గురిగింజను జేతధరించియున్నా ను. దాన, ఈవినికి “సంజూ మాధవ 
స్వామి యని వ్యవహారనామ రం. 
విద్యారణ్యుని గుడి: 

విరూపె"హెలయము౫ కు వెనుకిభాగమున్క, కొంతదూరమున 
ఈ గుడియు డాని పార్శ్యలీలమున శ్రీ విరూపాత్ష,స్వాములవారి 
మఠమును గలను, అలయము?౩కు పత్చిమభాగమున లోకపానన పుష్క 
రిణి కలదు. థీనికి రు; (దెపుష్కూరిణి యనియు నామూంతనము. లోక 
మల ఎషించువారు రోల లన6 బడు దుమ; అట్టివారిని “అవనముి 
'సేయుసది "కావున -లోకి పావన మను జేరు గలిగను. ఇది - ఉ_త్తరకాళి 

8 


58 


లోని “మణికర్ణి కిత్రో సమానమైనది. ఈ సరోవరతీరముననే శ ఎ్రంోరి 
భట్ట గుహా కలదు. అందు - ఆచేరి విగహమున్నది. 


అంతః పాకారమునందలి ఉ_త్తరడా(ంరమునుండి తుంగభ| చా 
నదికి పోనుడారి కలదు. దారము ఇెంతనే, కుడివై ఫున, ఒక విశాల 
మైన కోనేరు కలదు, దీనికి “'మన్నుఖరీర్ట మనియు, * బహ సుమ 
రిణి యనియు శేరు, ఈశ(రుడు కాముని దహించినపుడు ఫాల 
నే_తాగ్ని యొక్క. వేండిమిచే మొగమున చెమట (గ మెను. ఆ 
న్యేదజలమే - -ఈతీరమగుటవలన “మను శ్రఖితిర్ధ మనియు, [బహ 
కల్పాదియందు [పపంచ సృష్టికివలయు జ్ఞునశ_క్టికె ఈ తీర్ణమున 
స్నానమాచరించి సర్వజ్ఞుడగుటవలస 'బహ్మపుష్కురిణి యనియు 
పీలువంబడుచున్న ది. 


ఈ సరోవరమునకు కొన్ని గజముల దూరమున తుంగభ చా 
నది కానిపించును. ఇచ్చటి నదీ భాగమునకు “వాసిస్టతీర్ణ” మని జేరు, 
పూర్వము ఇచ్చట వసిస్టుండు తపమాచరించి, ముక్తి పొందుటవలన 
ఈ పేరు గలిగెను. (శ్రీ మహాోవిమ్ణువు వరహావతారమున హిరణ్యాక్షుని 
వధించినపుడు వరాహ పర్వతమున పడిన రెండు స్వేదబిందువులే 
“కుంగి “భ్మదిగయ బుట్టి, కొంతదూరము [పవహించి, "రెండును 
కలియుటవలన “తుంగభ దాినది యయ్యెనని ఐతివ్యాము కలదు. 
పంపాపుర వీధి : 

అది - విరూపామోలయ పూర సద్వారము నకు ఎదురుగనున్న ది, 
ముప్పదిమైదు గజముల వెడల్పును, ఎనిమిదివందల గజముల పొడ 
వును గలిగి, చూచుటకు అందముగా నుండును. ఇంబే - రథోత్స 
వాదులు జరుగును. దిని కిరువై పుల శిధిలమంటపములును, గృహము 
లును (ోణులుదీరియున్న వి. అందు - కొన్ని రెండు మూడు అంత 
స్తులు కలవి. చైత్రశుద్ధ పూర్థి మాదివసమున జరుగు (బహ్మూరథోత్సవ 
కాలమున యాతికులు వేనవేలు ఈ మండపముల విడీయుదురు. 
పూర్వము, ఈ ఏీధియందు ఉన్న తొథి'కారులకును, రాజునకును గృహ 
వసతు లుండినట్లు “పెయిన్‌” తెల్చియున్నాండు, ఇందు - “రెండు 


కీర్తి 


కొయ్య తేరులు గలవు. ఒకటి - విరూపాశ్నేశ(రునిది; శిండవది - 
(శీవిడ్యాశంకర చర్మదమాళీశ్వరస్వరూప నిద్యార EN శీహ్య పరంపరా 
ప్వాప్త శ్రీ శీ జగద్ద్ధరుసాాములవారిది. రథోత్పవకాలమున ఇవి 
రెండును ఉపయోగింపంబడును. ఈ మహోత్పవమును కన్నులారం 
గాంచి, ఆనందింప, జనులు వివిధ రాష్ట్ర )ములనుండి తండోపతండము 
లుగా వ తరు. 


నంది విగహము : 


పంపాపుర వీధికి చివరభాగమున ఒక శిధిలవొాంటపము కలదు, 
అందు - ఏకశిలా నిరి కమ శిల్పకళారహిత మైన నంది విగవాము 
కలదు. పళ్ని ప మాభిముఖము. 


ఈ మార్షమునం జూడందగిన శిధిలము లివి. 


స్కో 
తలారిగట్టం పరార్గముం 

[పంపాపురపీథి చివకిభాగము - తుంగభ డానదీతీరము] 
కోదండ రామస్వామి ఆలయము ; 

పంపాహర వీ ఫచివననుండి ఈశా న్వభాగమున, భాంశయరారము 
పోంగా గండశఠిలల మధ్వ భాగము మున్న నదీతీనము.న్క, మెలికలు విరిగిన 
శిలాసోపానమార్దము కొలదు. ఆ [తోవ ననుసరించి కొన్ని గజ 
ముల దూరము “నడిచి నవో ఒక  చేనాలయ మగపడును, అదియే యా 
కోదండరామస్వామి "జేవాలఆయము, అడి - ఈ_త్రరాభిముఖుము, అలయ 
మంత వెద్దదికాదు. నెను కభాగ ముస ఎ న కొండగలదు. ముందు 
భాగమున మెలీతిరిగి (వనహించెడి తుంగభ దానిది పెలదు. దాని 
కావల, దరిని ఆనుకొని గండశిలావృతమై, థీతావహామగు బుశ్య 
మూకాది కలదు. ౫ ర్యాలయమున రామలకు గాలు భనుస్థారులై, 
సీతాేవితో నిలుచుండినట్లు నకళిలా నిరి శ్రలముస్రై న భన్యవిగహము 
లున్నవి. వాసికి పార్మషభాగమున దాసాంజ నేయ విగ వహామున్నది. 
ఈ |పతిమల యందమును,  శిల్పిచాతుర్యమును వర్షనాతీతములు, 
ఎంతటి కతినవాదయునిగకె నను నా _సికునికె కె నను ఈ మంజుల విగ 
హములను చూడంగనే భక్తిభావ క కా | దీని ముందటి 
భాగమున నాండు - విద్యారణ్యుని ఆశమ కరన పతీతి, “స్వర్ణ 
వృష్ట కురిసిన దిచటనే. అనెగొందిశాజులలో నొక్కాండగు చిన్న 
వేంకటపతిరాజు దీనికి గోపుర పాకారాదులు కట్టించెనని నరపతి 
విజయమూ తెలుపుచున ది. ఆలయమునకు ఎడమ వె ఫునంగల మండ 


+ నరపతి విజయకు, ప. తతపావశల 





61 


'పమున అర్చకులు వసించుచుందురు. కోదండరాముడు, లీ విరా 
పాత్నేశ్యరునకు అనుదాత యనుభావమున [పతివశ్చరమునను మార్గ 
వీర బహుళ విదియ దివసమున “ఫలపూజి కన్యావరుల నిశి ఎ కౌార్గము 
జరుగును. 

కోదండరాముని యాలయమునకు 'వెనుకభాగమునలల పర్వత 
మున రెంశు, మూండు ఆలయములు గలవు. అందు, (పసిద్ధిగ న్నది 
యం| త్రోద్దారక ఆం నేయస్వామి యాలయము. యం క్రమధ్యమున 
ఆంజనేయ వ్మిగహము చెక్కబడి యున్నది దీనిని వ్యాసరాయలు 
_పత్మింంచిరి. బది - మాథ్యాహా గణాలకు (పథాన నానము, 
చకతీనము ప 

కోదండ రామాలయమునకు ఎదుట |పవహించు తుంగభ దా 
భాగమునశే చ|క్రతీర మనిపేరు. ఇచ్చట, నది మలుపుతిరిగి, బుశ్య 
మూక పర త శేయులను తొలుచుకొని, గంభీరస్యనమున (పవహించు 
చుండును. ఈ (పబేశమున సీపు చ|కాకారముగం దిరుగుచు (పవ 
హించుటవలన దీనికీ *చకత్సీ) మని పేరుగలి”ను. ఇచ్చట 
(శద్ధతో పిండ పదానము గావించిన తమ పితరులకు అక్షయ పుణ్య 
లోకిములు గలుగునని పెద్దల నమ శ్రీము. మొసళులు ఈ (పచేశ 
మున అప్పుడప్పుడు గానిపించును. 

కోదండరామాలయమునకు _ కిందిభాగమున చకతీర్థమున 
కించుక దూరమున విశాల శిలాతలమున వేనవేలు లింగములు గాని 
వీంచును. ఆ భాగమునకు '“కోటిలింగ తీర్ధ మని పేరు. 


వరాహ చేవాలయము ; 

వోదండరానూలయమునుండి ఈశాన్వఛాగమున కొన్ని గజ 
ముల దూరము నడచినచో (తోవ కెడమవైపున ఈ శిధిలాలయము 
కానిపించును. దీని: ముందటి భాగమున అసమ్మగ సింహద్వారము 
కలదు, ద్వారము లోపలి గోడల శిలలవై వరాహరూపమును, దానికి 
ముందువై పున నొక ఖడ్ద మును, దానికి ఈవల నావల సూర్యచంద్ర 
(పతిమలును చెక్కొ-౬బడి యున్నవి, విజయనగరరాజులు ఈ చిహ్మూ 


62 


ములను తజిచుగ తవు నట్టడములవై చెక్కి.0చుచుండిరి. ఈ యాల 
యమున భూడందగిన విశేషములు లేవు. 


కసూ లెయి బజారు : 

వరాహా "దేవాలయమునకు దశీణ భాగమున శిలామంటప 
శేణులతో తీర్చంబడిన పొడవైన ఏధి కలదు. దీనికి “వలయాం!డ 
పీధిి యని జేరు, కన్నడ భాషయందు 'సూళెయి బజా రందురు. 
ఇది- ఇప్పుడు ఖలరూపమున నున్నది. దీని చివరభాగమున అచ్యుత 
రాయాలయము కలదు. ఈ పదేశమునకు ఆకాలమున “అచ్యుత 
రాయలపేంటి యని చేరు. వీధికి ఇరువైపుల వెలయు పరత |కేణుల 
యడుగు భాగమున ఖలరూపముననున్న గృవాకుడ్యము లనేకములు 
గానిపించును. వీధికి వాయవ్య దిశయం దొక సరోవరము కలదు. 
దీని మధ్య భాగ మున ఖిలమైన మంటప మున్నది. ఈ కొలను వారాం 
నల స్నానార్లమో, బాటసౌరులకొరకో నిరి కేమై యుండును, (పకృ 
తము ఈ (సజేశమంతయు సాగుచేయంబడు చున్న ది. 


అచ్యుత రాయల చేచాలయము : 

ఇది- సూళకెయ బజారునకు చివరనున్న విశాలమైన బేవా 
లయము. దీనికిని విరూపాతూలయమునకువలె ఆరెండు |పాకారము 
లున్నవి. |పాకార కుడ్యము లున్నతములై, గోపురాలంకృతమ్ములై 
వెలయు చున్నవి. (పాకారము లోపరలిభాగమున ఇరు పక్క-ల ఖులమైన 
మంటప కేణులు కలవు. ఆలయము ఉ_త్తరాభిముఖము, దీనిని క్రీ. శ. 
1589 వ వత్సరమున అచ్యుత దేవరాయలు కట్టించెనని [(పధాన దా(ర 
మందలి నోడయందున్న శిలపై 'చెక్క-ంబడి యున్నది. కట్టడపు త్రి 
'విక్థలాలయమును పోలియున్నను ఆ యాలయపు చక్క-(దనము, శిల్ప 
ముల సౌగసు దీనియం దగపడవు. స్తంభములు చి తాలంకృతములు, 
ముఖమంటపమునకు పళ్సిము, నాయన్య భాగములం దగపడు శిల్ప 
మును పక్షి ఏనుడద్యారమున గజావృపషభ సమ్మేళనమునుు అంతః 
(ప్రాకారమున ఉ_త్తరడ్యారమునండలి పనితనమును వర్ల నాతీతములు. 
ఇధదు- అచ్చటచ్చట విష్టులీలలు చ్మికితమునై యున్నవి, ఆలయ 


63 


ద్వారమున లో వెలుపలభాగములందు నదీ బేవతా వి గవాములు 
"రెండు మకరమునెై గంగయు కూర శనువై యమునయు పయన 
“మొసర్ఫుచున్నట్లు అతి విన్నాణముగ చెక్క-(బడియున్న వి, ఇట్టి 
శిల్పములు ఉత్తర హిందూస్తానమున ఎనిమిదవ శతాబ్దపు చేవాల 
యములందు తరచుగ గనిపించును బహిరావరణమునకు వాయవ్య 
భాగమున విశాలమైన క శ్యాణమంటప మున్నది, 


మాతంగ పర్వతము : 


అచ్యుత రాయాలయమునక్రు దశీణ భాగమున ఒక చిన్నని 
ద్యారముకలదు, దానిని దాటగనే నీటికాలువ అగపడును, ఆకాలువ 
ననుసరించి పశ్చిమాభిముఖముగా కొన్ని గజముల దూరము నడువలో నే 
మాతంగపర్వతోపరిభాగమునకు పోవుటకు అనునుగ నిర్మింపంబడిన 
రాతిమెట్లవరుస యగపును, ఆ శిలా సోపానముల ననుసరించి పర్వ 
త్యాగము చేరంగనే ఒక చేవాలయము కనుపించును. అందు - కృష్ణ 
శిలా నిర్మితమైన పరశురాముని విగహ మున్నది, (పాకారద్య్వారము 
దశీణాభిముఖము. వ్మిగహమునకు దగ్గర అమ్మవారి [పతిమయు, 
మూండుశ్‌లాసిరి శ్రోములైన నందులునుగలను. ఆలయము రాలతోడను, 
ఇటుకలతోడను, సున్నముతోడను కట్టండి చిన్నని గోపు రాలంకృ 
తమైయున్నది. దీనిని ఆనుకొని కొన్ని మంటపములును, చిన్నని ఆల 
యములును కలవు. కాని, ఇప్పుడివి విగవా ఛూన్యములు. ఇందలి 
_సంభముల శిల్పముంజూడ నిది పదునాటబ్లవ శ తాబ్దియందు కట్టంబడి 
నట్లు తోయయచున్నది. (పధానద్యారము | ప్రసిద్ధమైన నిల్వకళచే విరా 
జిల్లుచున్నది. కాని, సున్నపుపూంతలవలన శిల్ప మిప్పుడు స్పష్ట్రముగాం 
గానిపించుటలేదు. ఒకవైపున బౌద్ధ సాంపదాయానుసారముగ పొట్టి 
బాతులవరుస చెక్క_ంబడియున్నుది. ఇంతటి యె త్తెనకొండ యీ చుట్టు 
బట్టులం గానరాదు. ఈ పర తగర్భమున నేంటికిని అనేక బుప్యాూ|శ 
మము లున్నవి. మన కిందు కనంబ జెడి గుహోద్వారములే అందులకు 
(ప్రబల సాక్ష్యములు. ఇందలి యొక గుహలో కుమారసా(మి విగ 
హము కలదు, ఈ పర్వతమునం చే తొల్లి, మతంగుని ఆశ్రమము 


64 


వెలయురుండడిది. మతంగముని యిచ్చట నప మాచరించి, పరా 
శక్రిని తన తనయలూాం బడసెను. శివుంనాలు *నబది యను పోయన, 

ఈ కొండ వై భాగము స్మ తానందము ఖు ౧ఫ్బ్పృను, యాతి 
కండు యీ శె లశిఖరము నెక్కి, చ్య్తునుగల సృృశ్ట ములను రాష 
బచో_ఆకని జన్నము సఫలత నొందనేరదు. ఆజా! ఏమి యా 
(పకృతిశోభ | ఒకనై పున గండళిలలు శొలుచుకొనిి తానవంకముల 
మజుంగసున, తొంటి విజయనగ న ్ససాభ వముచా్ము తేగంగ నిస్ట ముల, 
వెండినేకులు పజిచినట్లు |పనహించు చుంగభ్యానా సనంతీ గంఖీ 
రాక్ళతి గోచరించును. వేరొక నై పున మాల్యనంగ రగషునా ఫాలయ 
[పాకార నోస్తురాదులు దృస్టేపనమున ఒకును. మటణింయొక పై సున 
నాటి యంతఃవురావవణ భవనాదికములు వింతగగౌల్పుచుండును. 
ఇంకొక. పున హేమహాట పర్వ వ్మ్యాగములును, విరూపాతమూలయ 
గోపురాదులును ఆనండదాయకములై అగపడును, 
అనంతశయనాలయము : 

యా తికుండు మాతంగపన పతము దిగి, నూళెయబడజాాసనకు 
ఉ_క్తరపుకొనయందలి కాలిబాట ననుసరించవలెను. ఈ నీథికి ఉత్తర 
భాగకృ చివరకు తూర్పుదిశయం వొక ఆలయ మగుపశును. అదియే 
అనంతశయనాలయము. దీనికిని వరాహా బేవాలయమునకును నడువు 
ఇరువదిగజముల దూరముండునా. ఇది కవములాపుగ నూష్టమునందలి 
అనంతశయనాలయముకంట ఛాల చిన్నది. ఆలయ పదేశమున 
స్వభావసిద్ధముగ యేక్పడిన రాతివై శిల్పి అనంతశయనుని దిన్య 
విగ హమును మలంచెను. ఇది యిప్పటికిని ఖలముకాక చూచుట 
కందముగా నున్నది. 
డై నాలయము : 

అనంతశయనాలయమునుండి కొన్ని గజములదూరము నదీ 
ముఖముగా నడచినచో ఉన్నత శిలాతలమున ఒకే యాలయ నుగ 
పడును. ఇది ఆకృతిని జై నాలయమును పోలియున్నది. చె కిపోనుటకు 
సోపానములు కలను. ఆలయము పూర్యాభిముఖము. వై భాగమున 


65 


గోప్రరమును, ముందజిభాగమున మండపమును. చుట్టును [ప్రాకార 
మును కొలను. నెలుపలిభాగమున ఉన్నతమైన ధ్యజము హిలదు, ఆల 
యము వి పా స్ట్‌ నోడలవై విష్ణులీ లల చి తములును, జ్యార 

SAL Sos న వైన "నేయ, ఆంజ శీయుల వి (గ్రహములును,; ఉ తత్తర 
దం జయనిజయుల (పతిమలును" చెక్క_బడియున్న వి. 
(పక్క-గోడలడై. గ్‌! వచి తములు ౩ "లవు. ఇంచలి (పతిమబనుబట్లి యిది 
వైస్టవాలయమిని వూూహింపవలసియున్నది. కాసి జై నాలయముల 
గోడఉలనై తటిచుగ వృషభము, గజము మర్క-టము, మకరము, 
సింహము మొదలగు జంతువుల ఆకృతులను చెక్కుట అచా 
రోము, ఇందలి నోడవై గల గజచిహ్న మునుబట్టి యిది జై నాలయవుని 
యూహించుటకు తగిన అవకాశ మున్నది, ఆలయ |పాకారమునకు 

పలిభాగమున, దఖ్నీణపార్ళమున, రెండంతస్తుల మండపమున్నది. 
ఇందు వ్యాసరాయలు తన మ వేదాంత శాస్త్ర పవచనము 
కావించుచుండిధని తెలియుచున్న 


స్సు గీవుని గుహా: 
జై నాలయమునకు ఉత్తరమున, మార్లమున కభిముఖమై, ఎట్ల 
మంటిచారలును, సున్నపు ;పళ్లేలును గల గండశిలలు కొన్ని అగ 
పడును. ఆ శిలల లోప లిభాగమున యా గుహా కలదు. లంశకాధీపతి 
సీతను గోౌనిపోనుతతి ఆమె తన సాము గలను ద్‌క్కి' చీరచెబిలపనం6గట్లి 
య్యా గుహా పాంతమునం బడనై చెను. గుహకు చెంగటనున్న బుశ్య 
మూక్కాది నివసించు స్నుగీవుడు ఆ మూటను యీ గుహయందు 
Wy “రాము. జే తెంచుననకును చాంచియుంచను. కావున ఈ గుహకు 
సు గవ్రనిసవా' అని శేరుగలిగెను. దీని యంత ర్భాగ మున వీత చర 
ణములని చెప్పబడు పొదములు చెండు ఒక రాతిపై చెక్కబడి 
యున్నవి, యా|తికులు వీనిని పూజింతురు. గుహ యిణుకై, చాల 
చిన్నదిగా నుండును. 
గుహాముఖమునుండి ' జై నాలయము దిశకు కొన్ని గజముల 
దూరము రాతిపై నొక చాటి యగపడును. నీత్క తన వైటచెజంగనం 
9 


66 


గటి పడవె చిన సొమ్ములమూటను కపియొక్క-టి నోటంగబచి, బండపై 
A) Qa 

సీడ్చుకొని గుహూలోనికింబోవ నేర్పడిన చాటి యందురు. కావున, 

నిది 'సీత చెజుంగు అని పిలువబడుచున్నది, 


నీతాసరోవరము : 

స్నుగీవుని గుహకు కుడివైపున నొక సరోవరము కలదు. దీనిని 
“నీ్రాసదోవర”ి మందురు, వాల్మీకి న్‌తను తోథ్చాని యా తే తము 
నకు వచ్చి, “ఈ సరోవరమున స్నానమునగ్సి గారీపూజ యొనర్సు? 
మని చెప్పగా, నీత అట్లాచరించి, గారీచేవి కృపం బడసెను. అప 
వాదము నళించెను. వీరా ోసరులగు పుత్రులను పడసెను. భ _ర్హృ్మపీతికి 
ప్మ్యాతురాలాయెను. ఈ సరోవరమున అఘముర్గ ణసూ_క్రము జపించి, 
స్నాన మాచరించినవారికి సర్వపాపములు నశించును. 


స్నుగీవునిగుహకు ఎడమమై ఫున, నదితీరమున, గండళిలల మధ్య 
భాగమున, సుమారొక ఫర్హాంగుదూరమున, ఉత్తరాది మళాధిపతు 
లగు రఘునందన తీర్థుల బృందావనము గలదు. మాధ్య( చావూ 
ణుల కిది ముఖ్య పచేశను, ఇచ్చట పికృతిశోభ మిగుల రామణీయ 
కముగా నుండును. నది, పరిపూర్ణ పివాహమున నున్నప్పుడు అచ 
టికిం బోవుటకు వీలుకాదు. 
శిధిలమైన వంతెన : 

సుగ్రీవుని గుహకును, నీతాసరోవరమునకును,  నెనుకభాగ 
మున నది కడ్డముగా, శిలాసనిరి ఎమైన నం తేన గుబుతు లగపడును. 
ఇది - ఇప్పుడు సంపూర్ణ ముగ శిధిలమై యున్నది, అచ్చుటచ్చుట, 
తాళవృతుముల పగిది సలువురాలు మాత్స్ళము నేటికిని కానవచ్చు 
చున్నవి. ఆర్వీటివంశ జుండ్రై న అళియ రామరాజు దీవిని క్ర. ర్స 
1541-1565 మధ్య కాలమున క్ట ట్లించినట్లు తెలియుచున్నది. 


రామలత్‌ శాల పాదములు ; 


. సీతాసరోవరముదాంటి కొలంది దూరము నడచిన పిదప, 
తో)వకు ఎడమవమై పున, కోటనోడ కిందిభాగమున, తుంగభ। చానది 


6 


గట్టున, ఒకటిన్నర యడుగుల యొక్తుగల ఒక చిన్నని రాతిగోడ 
యగపడును. దాని లోపలిభాగమున నొకచనైపున రామలవమ్మణుల 
పాదములని 'చెప్పంబడు రెంతుపాద చిహ్నములు గలవు. ఇవి - సౌధా 
రణ పాదములవలెంగాక,  వ్యత్యస్తముగ నున్నవి. వీనిచుట్టును 
సర్పము 'చెక్క-ంబడి యున్నది. ఈ సర్పమునకు చుట్టును నలువైపుల 
ఒక చిన్నని తిలావేదిక కలదు. దానివై -చూర్పుభాగమున సూర్యుని, 
పశ్చిమమున చం్యదుని, ఉత్తరమున శంఖు చక్రములను, ద&్నీణమున 
[తిళూలమును చెక్క-ంబడియున్నవి. ఈపాదములను అనుకొని పటి 
మడుగు కలదు. పాదములకును, మడుగునకును సై భాగమున "పెద్ద 
సర్పము చెళ్ట బడియున్నది. దానిఫణకు సమీపమున శివలింగమును, 
దానిని అనుకొని నందియు చెక్క-.ంబడియున్న వి, 
రాజతులాభారము : 

రామలక్ష్టుల పాదములకు కొంతదూరమున [తోవనడుమి, 
శెండంతస్తులుగల చా(ర మొకటి కానిపించును. దానిని దొంటగనే 
“రాజతులాభారి మగపడును. ఇది - యొక మహాద్యార బంధమును 
పోలియున్నది. "రెండు పెద్దరాతి నిలువులవ్లై భారమైన అడ్డశిలచే 
నిది నిర్మింపంబడియున్న ది. రాతి నిలువుల మధ్యభాగమున పడి 
పం చెండు అడుగుల యంతరము గలదు. ఎత్తు రమారమి పదునైదు 
అడుగులు. మింది అడ్డ శిలకు క్రిందిభాగ మువ _కాసును తగిలించుటకు 
మూడు ఉంగరములు తొలువ బడియున్నవి. వెనుక భాగమున, కింది 
వై పును మకుటధారియు, ముకుళిత హస్తుండునై న రాజుయొక్క యు, 
ఆతని యిద్దజు రాణులయొక్క- యు (పతిమలు చెక్క_(బడియున్న వి. 
ఇసి = కృష్ణ చేవరాయలయొక్కయు, ఆతని రాణులయొక్క_యు (పతి 
మలై యుండనోపును. 

విజయనగరరాజులు పట్టబంధోత్సవము లందును, (పథాన 
పర(దివసములందును దీనికి [తాసును దగిల్చి, తొామొకవైపు 
కూర్చుండి, చేతొకవై పు వజవై శూర్య సువర్ణ మా_క్తికముల నుంచి 
తమ మెత్తుతూయి, (వాహ ణులకు దాన మొసయచుండిరి. దీనిని 
. "ళులాపురువదాని మందురు; 


68 
అసమ] గ సింహద్యారము 

బది - నాజతులాఫావమునకు అకొన్నిగజముల మోన నమున, 
నెడమ-వై పున [తోవకుగలదు. అసంపూన్మమై, ఆత్కేల్చస్ట్ర థిల్పమున 
నొస్పుచున్నది. 

ఈ ద్వారమునకు ఉ_త్తరభాగమున లకీనారాయణుని గుడి 
కలదు. ఇది - చిన్నదై నను మిక్కిలి అందముగా నున్నది. విగహ 
శూన్యము. పూర్యాభిముఖము. దీనిని - సద" శినరాయలు కీ. శ, 
1561-1562 మధ్య భాగమున కట్టించెనని యిందలి శిలా ఖాససగమువలగం 
దిలియుచున్నది. 


విఠళోచాలయము ; 

వైని పేర్కొనిన లమ్మీనారాయణుని గుడికి ఇంచుకి ఈశాన 
భాగమును కొన్నిగజముల దూరమున (పసిద్ధిగన్న విఠళోభాలయము 
కలదు. ఈ ేనవునకు “విట్టలుల డనియు; “విళోబియనియు పేళ్ళు. మహా 
రాష్ట్రాలు ఈ దైవతము నెక్కువగా అరాధింతురు. ఈ యాలయము 
నకు లో'వెలుపలి భాగములందు క్రీ. శ. 1518-1564-వ వత్సరము 
వజఅకుంగల శిలాశాసనములు అఇరువదిమూం.డింటికి తక్కు-నగాక 
యున్నవి. వీనిలో కొన్ని అజిగిపోయి, స్పష్ట్రముగ 6 గానిపించుట లేదు, 
ఈ శాసనమాలలో నొకదానివలన శ్రీకృష్ణ చేనరాయలు ఈ 
యాలయమును క్రీ. శ. 1518-వ వత్సరమునం గట్టుటకు ఆరంభించి 
"జేవునకు కొన్ని మాన్యతేత్రము లుంచినట్లు, ఆతని భార్యలగు 
చిన్నా చేవ తికుములదేవులు ఒక్కొక్కరు ఒక్కొక్క దాషరమును 
కట్టించి, స్వర కలశ ములం చేయించి, అర్చించిరనియు చెలియుచున్నది. 
ఆలయ నిర్మాణకార్యము (శ్రీకృష్ణ చేవరాయల తరువాతి |పభునులగు 
అచ్యుత రాయల-సదాశి వరాయల కాలమున సహితము జరిగి త థీ 
కోట యుద్ధానంతరము నిలిచిపోయెనని తెలియుచున్నది. ఆలయ 
నిరా ఎణము పూరి కాకపోవుటచే విగ హమే (_పతిష్టింపబడ లేదని 
తోంచుచున్నది. బొంబాయిరాష్ట్రములోని పోలాపుర మండలము 
నందలి పండరీపురమునంగల పాండురంగ విట్టలున కిది సిరి గంపబడి 


69 


నట్లును, ఆ చేను డీ యాలయమునుమాచి ఇంతటి వై ఛవోజేతమగు 
“జేనసళమున నివసించు సస లో తనకుల జూలదని తలంచి, అటనుండి 
పూల లలు గం వంజరీఫుగన మునకు తరలిపోయిన ప్లాను ఒక కథ చెప్పు 
దురు. 

ఆలయమునకు చుట్టును బలమైన కాలః తోం గట్టంబడిన 
ప్రాకారము కలదు. ఉత్తర పు భూర్చు తొనల లప 
మూడు Moses కొలను అవి చేయకు ఖలవైైయున్నవి. ప్రందు-- 
అమ్నవారిశాల, కి స ళ్యాణమంటపము, చిన్నాని చేవాలయములు, నాతి 
తేరు, చుక్టును మండపములును గలవు. గశళ్నాలయముమొక్క్యయి, 
మండ పములమొక్క_యు శిల్పపుపనినిగార్సి యెంతపొగడినను తీరదు. 
గర్భగ్భుహమునకు నుందరి ఫఛాగమున లల కి ల్యాణమంటపమునందలి 
శిల్పమునుగూర్చి వర్ణింప ఆ చతుర్నుఖుండే వాలండన నే సెంతటి 
వాండను ! ఈ నుండపద్యారపార ఎములందు తొండములు తెగిన వను 
గులు శెండుకొలను. మండపము లోపలిభాగమున చేవతల వివాహాది 
శై_౦కర్ళ్యములకొరకు. నిర్మింపంబడిన వేదిక్‌ కలదు. ఇంతటి అద్భుత 
శీల్ప్చాలంకృతమైన మంటపము దసీణ పాిందూస్తానమున మజణెచ్చ 
టను గానరాదు అ భేద్యములగు గండళిలలతో నిరి ఎంసంబడిన ఒక్షీక్క- 
_స్తంభము పదునైదు అడుగుల నిడివి గలీగియున్న ది, అందు-ఒక్గైాక్క- 
కంబమునకొను నడువు వలయాకాంముగల కొంబమొకిటియు దాని 
చుట్టును పదునాటు చిన్నని కంబములును నిర్నింపబడి యున్నవి. 
ఈ క + నొక రాతి ముక క్క_తోే మెల్ల గాం గొట్టినచో అం వొక 
దానికంళు మజియొగటి నొదభేదమును గలిగియుండును. కంబము 
లందు సింహములు, గుజ్జిములు మొదలగు జంతువులయొక్ష_ (పతిములు 
ఒంటిరాతిలో నే చెక్క_ంబడియున్న వి. అఆలయకుడ్య ముల వై బాతులు 
గుజ్డములు మున్నగు చితములు గలవు. వైభాగమున రామాయణ 
కభాబోధకములగు (పతిమ లున్నవి. రాతికంబనుల యమరిక వ కనా 
తీతము. దీసములుంచుటకు గుడి కప్పుల చూరులనుండి రాతిగొలుసులు 
(వేలుచుండెననియు, ఆరాధకులు వానికి దీపఫుకుప్పెలు తగిలించు 
చుండిరనియు తోంచుచున్నది. ఇందలి చితపుపని అన్నివిధముల 


70 


హజారరామాలయమును పోలియున్నది. పదునాజువ శ'తావ్షిని శిల్ప 
కళావిజానమెంత ఉన్న తదశయందుంకినో తెలికొనుటకు ఈ స. 
శిల్పకళా వైభవమే సౌత్యుము. దీని శిల్చ్పకళనుగూర్చి ఫెర్టుసన్‌+ 
Fergusson) అనేకవిధముల కొనియాడెను. 


“క శ. 1516 వ వత్సరమున (శ్రీశృన్ణ చేనరాయలు అల 
యము ఆవరణమున నూణు స్తంభముల మంటపమును నిర్నించెనని 
ఇందలి శిలాశాసనమువలనం చెలియుచున్నది. క్రీ. శ, 15832 వ వత్స 
రమున మూలవి గహమునకు వెనుకవైపున eed రిని 
వ్యాసతీర్థులు పతిష్టించినట్టు మటియుక్ర వొసనమువలన, "జెలియు 
చున్నది. కీ.శ. 1588 వ వత్సరమున రాచనగరి యధికారిమైన రఘు 
నాథనాయకుండు ఆలయమునకు ఉత్తరభాగముననుండు గోష పురము వె 
శిఖరముల నె_త్తించెనని వేజొండు శాొసనమువలన స్పష్టమగుచున్నది. 
క్రీ. శ. 1554 వ నత్సరమున ఉదయగిరి తిమ్మరాజు “జీవుని డోల్లో 
టం. గర్భగ్భుహమున శకెదుట ఒక శిలావముంటపమును గట్టిం 
చనని యింకొక శాసనము (వాయంబడియున్నది. "దేవుండు పరాం 
కుశ మంటపమునకు విచే పయునపుడు జరుపవలసిన ఉపచారముల 
కొటిుకు సదాళివరాయలు డీ. శ, 1558 వ వత్సరమున భూదాన 
మొనర్చిన ట్లూక ఛాసనమున లిఖంపబడియున్నది.””౫ 


"దేవాలయమునకు ముందువై పున నొక రాతి'కేరు గలదు. అది 
ఆకారమున చిన్నదైనను మిగుల నందముగా నున్నది. డానికి ఉభయ 
పార ఖష్టములందును ఖిలమైన 'రాతియేనుంగులు లెండు కలవు. రథము 
ఏకోశిలానిరి ఎతముని కొందణి యభి, పాయము శ్రీలు చిలుకలవై 6 
గూర్చ్పుండి వానిని అదలించుచున్నుట్లు పతివులు రధము చుట్టును 
చెక్కంబడియున్నమవి, దీనికి బలమైన రాతియిరుసులు రెండు కల లవు.. 
ఏనికి తగిలించిన చ కములు నున్యుపాతై తటి మెనంబట్టిన కొయ్య పలక 


తతా యయ NO GOD 
* Fergusson - “Shows the extrene limit in f lorid magnificence to 
which the style advanced.” 


FA Guide to Hampi and Vijayanagar, P. 23-24. 


71 


లను పోలియున్నవి. ఈ చ|క్రములను (తిప్పుటవలన పున్నె మబ్బునని 
యా తికుల నమ్మాగము. యా నికులు పనిని తజిచు (తెప్పుటచే యిరు 
సులు వాలవజకు అజీగిపోయినవి. వైభాగమున శెక్కుటకు దీని 
ముందరిభాగమున రాతినిచ్చెన అమర్చ్పంబడియున్నది. 


విశలాలయమునకు వేరువనున్న. | పచేశమునకు ఆ కాలమున 
“వికలాఫురి మని పేరు ఆలయ పూరందాంరమునకు యొదురుగా 
యిరునై పుల చావడులుగల విశాలమైన వీధి కలదు. దవ్నీణదారము 
నకు యెదురుగా నొక యాలయమున్నది, పేరు తెలియదు. ఖలమె 
యున్నది. ఆలయమును ఆనుకొని, వీధికి ఉ_త్తరపార్భ(మున మతి 
యొక విస్త్వ్యాలయము కలదు. విగహళూన్యము. శిల్పకళచే విరా 
జిల్లుచున్నుది. దీనిని ఆనుకొని ముండ్హ ఫొదలలో నొక శివాలయము 
కలదు. వీధి ననుసరించి తూర్పుదిక్కు-నకు కొన్ని గజములమారము 
నడునంగ'నే యెశమనై సున నొక కోనేరును, దాని మధ్యభాగమున 
ఒక శిథిలమంఓపమును కానిపించును.నాగదాళిలోపూడియున్న యిది 
యాలో పల చెలికి దీయంబజెను. ఇంక కొన్ని గజములదూరము 
పోయిన కుడిచేతివై పున ఒక చేవాలయము అగపడును. ఇది వై సవా 
లయము, విగహళూన్యము. దీనిని *కుదిరాగుడి యని పిలుతురు, 
దీని ముందుభాగమునంగల శెండు కంబములవై అశ్య్వాళ్ళతులు 
చక్క-ంగం జి త్రింపుబడినకారణమున దీనికి యీేరు గలిగియుండ 
వచ్చును. ఈ (పధానప్‌ధికి ఇరువై పులంగల ఉత్తుంగ శీిఖరాలంకృతము 
లగు శె లములును నానావిధతరుషండములును, పక్షుల భయంకరా 
రావములును, పథికులకు భయముగొల్పుచుండును. ఇంకను కొన్ని 
గజములదూరము నడువ, యొడవుకై పున నొక మండపమును, దాని 
చేరువ కమలాపురమునుండి ఆనెగొందికిటోయెడు మార్గమును "కాని 
పించును. ఇది అమార్షమున లీనమై, 6 _త్తరదిశగాం దిరిగి, తలారిగట్టు 
చేరును. 


రోజ్‌ ఆగ క 3 
ఇచ్చటి తుంగభ। చాతీరస్థ ప దేశమునకు తలారిగట్టు అని 
చీరు. ఆకాలమున యిచ టె తలవరులు వసించుటయిట్టి యి పేరు 


72 


గ లిగియుండ వచ్చును, నంటికిని యిచ్చట అక్ర గృహాచిహ్నములు 
అగపడుచున్నవి. నదీతీరమున నొక రికిలాలయమూను, మంటపమును 
గలవు. బాటసారులు యిచ్చటం గొంత సేసు వి భొంలి. [క ందుగు, 


వాలిచిపి; 

నై మంటషమునకు సమీపమున నొక విశాలమైన నటన తుము 
గలదు. చెట్టును ఆనుకొని కాలిబాట యగపడును, దాని ననుసరించి 
సదీతీరమున, దాదాపు శెండుమైళ దూరము పోయినచో తాళ 
వృకుములచే చుట్టబడిన యొక దిబ్బ యగపడును. చుట్టును వరిమళ్లు 
కలను, ఇది అంత విశాలమైనదికాదు. దీనిని (_తవ్వినవో, "కాలిన 
_యెముకలనుపోలిన 'తలికమైన సుద్దలు జెలువడును. ఇదియే వాలి 
దహనసలము. దీనికి “వాలికాఫ్ట మనియు ‘వాలి చితి యనియు 
పేళ్లు, ఈ (పాంతపబేశ వుంతయు నాండు *నింబాపురి మని పిలువ 
బడుచుండెను. 


ఈ మార్షమునం జూడందగిన శిధిలము లివి. 


డై 
నగ ఆత వపా ర్ల రర 
[ తలారిగట్టు = పంసాస5ోవరము = నవబ్బృందావనములు ] 


క నూర్దమునందలి అనశిష్ట్రము లన్నియు వై జామురాస్ట్రము 
తోసి అఆనెనాగ పీసరిస్థాన మునకు ఊపనవి, 


తలాలిగభ్టునందలి ననీతీర చున మెము దబ్బలతో ' అల్ల (బడి, 
అడుగు భగ ము న్‌ చర్మము సపొదుగలాుడిన ee విశాలము 
లేన గంప లుగ! ను. పీనిని అచట 'అకిగోలి లందురు. ' ఒక్క-క్కా 
వానిలో గషపూాాకరమి పదునై సుమఘందిని కరాయమ్పుండ జేసి, శెక్టు'వే 
యు అవలివని కిం చేర్పు. నదిని జాయుటకు సుంక మోీాయ, 
వలెను. పాదే ఆాలమునుండియు. ఇట్టి గంపలలోనే జనులు నదిని 
చాంటి ఆనగాందిక పోవ్రుచుండికని. విబేశయాతికులు (వాసియు 
న్నాను, ఈ భెగమున బది మిక్కిలి లేం కుగలిగ్ని సిక బలముగా 
నుండును, నదిని చాటలోనే విశాల శిలానిరి శ్రతోములై న కోటగోడ 
లును; కొ గ్తళములును, మహాదాారమును. కానివించును. ' ఇపయే- 
ఆ సిగొం దస్‌. చుట్టి ముండు కోటనోడలు వీనిని ఒరయుచు. తుంగ 
భా నది (మనహాంచు చుండును. (వసిద్ధింగ ౫ ఇ విజయనగర, . పట్టణ: 
మునకుంగల నాలుగు మహోద్వారములలో బది పురాతనమైనది. 
రెండంతస్తు లుగలిగి బాభోభథాౌగ ము శిఖిల్యమ్సు యున్నది, ద్వారము 
జ్యాంటినంగ: శీ పా లుకు! - విఫిఫములగు తకున్సలును ' శిథిల 
ములయ చి నషం మాూలయయులును క శానలపనును. ' ఇచ్చటికి. జన 
వొండి. నాలు/ఇఫ ర్హాం౦గుట 'మారమునంగలదు, ద్య్యరను.నుండి కొన్ని 

క్షం 


74 


గజములు నడువంగనే (త్రోవకు కుడికై ఇన కొంత మూగమున ఫరా 
తన శిల్పము గలిగి ఖలరూపముననున్న ఛోనన మననసును. దీనిని 
“హుచ్చప్పయ్యమళి మంటుచు, వీనిచ్యును ఘుర్వ్విపౌవలు బలిసి 
యున్నవి. ఇది డాంటి యొకసశరాంథగు సపచినమోాందట చారి యించుక 
మలుపు తిరిగి ఆనెగొందిని (సవేశించును, 
ఆఅ: నగ -ం ది 

ఇది- నేండొక చిన్న గామము; నొంన్‌ "షె మహోసా నస ము 
నకు మూలక దము. (పాచీనకొలమునుం.ి యు | శే _ 
వెలయుచుండెనని “ఫెరిసా తెలుపు గున్నాఃస. రాయల. నంశమువా 
రిచ్చట ఏడువందల సంవత్సనగములు రాష్ట సు షీసిగని “గామనం'ళొ 
పళి యను (గంధము  సెలుఫుగంన్నుది. _ భామాయణ.. శాటమున 
pr న్న కిప్కీ-ం౦ఛాసనగనమిది, (పక్ఫితేము CT TAY: గుట్టు 
బట్టులనున్న (పదేశములన్నియు రానూయయణాయున కస్కి ౦9 పిస 
(పాంతములం జెప్పంబడిన స్తానములకు సరిపోలు (సన్నని, అట్టివానిలో 
పంపాసరోవర మొకటి. ఇద- ఆనెగొందకి ఒకొటిన్నగ మెళ్ట మూర 
మున తుంగభ [చాతీశమునం NY, బుఫ్యము ౧కి ది నంగ భభమ 
డ్‌ తరవుటోరన, పంపాసరోవనమునక్రు సమాసము నున్నది. చ 
పర ఏతే ోణియంచే సు గ్‌వుండు నీత్త సొము లను. నొంచిన గుహా నెల 
యుచున్నది. మతంగ్యాది. _ పంపాఫురమునకో నగు. ఫెగమున 
అత్యంతే సమీపమున నున్నది. సంసావపతీ దేవాలయ సాంశమున నీ 
హేవుకూట 'మొప్పుచున్నది. మశతంగగిరికి “౮ "గ్గ మున సూంల్య 
వంత మున్నది. ఈ కొంపకు ద మీణపాన్భ్య్యమున, అగ్గమఘైలు దూర 
మున వుధువనమును, దానికి ఉ_త్తగోగాగమున వింభాగమున వాలి 
భస శ్రరెసియు. గలవు. కావున కీష్కి.ంన య్‌ ఆ ససగొంటయని నిరూ 
పించవచ్చును. వాలిస్ను గీన్రల పాదభూళిచే పన్మిణమయిన భూమి 
యిది. అళలియరామరాజు తనయుండగు కొండళాజు మొదలు. 'నేంటి 
వటుకు దీనిని ఆర్వీటివంశజులు పాలించుచున్నాను, వీరిని *నరపతు 








+ కళింగరాజులుం- గజపతుల? గుల్బర్ష రాజులు- అశ్వాపతులు; కాట రాజులు 
నరపతులు అని వ్యవహరింప(బడుచున్నారుం స్ట 


75 


అందురు. కావున దీనికి “నరపతిసంస్థాన” మను జేరు గలి7ను. పీకు 
తృ బియులు; చం దవంశ జులు. 

ఇందు- (పథానవీభులు "రెండు కలవు, ఒకెటి- తూర్పునై పుగా 
నవబ్బందడావనమువకువు, రెండవది - ఇంచుక ఉత్తన దిశగా పోయి; 
మలుపుతిరిగి పంపాసకోవరమునకును పోనును. 
రంగనాథసాంని చేవాలయము ; 

పంపాసరోవరమున శే?డి వీగియందు యూ యాలయము 
కలదు. పూర్యాభిముఖము. |పాచీనాలయము. సుస్టితియం దున్నది. 
చుట్టును [పాకారమును, దాని నానుకోని లోపలిఫాగమున కొన్ని 
మంటపములునుు గ ర్యాలయనునకు ముందరివై పున ముఖమంటప 
మును గలను. ఇది ఆనెగొంది పభువుల (సభానాలయము. నిత్వపూజ 
లును, రథోత్సవమును జరుగసచుండును. 
గగనవుహాలు : 

వై యాలయమునకు యెదుట, వీధికి కుడివైపున ఒక పురాతన 
కట్టడము కలదు. దీనిని “గగనమహాి లందురు. ఈజేరుతో మరియొక 
రాజభననము విజయనగర సా మాజ్య మునక కొంతకాలము ముఖ్య 
పట్టణముగానుండిన చెనుగొెండయందు గలదు. ఇది రెండంత స్తులు 
గలిగి చాలవజికు శిఫిలైమైయున్నది. దేనునిఉత్సవాదులను చూచు 
టకై అంతఃపురాంగనలకొజుకు యిది నిరి శ్రంపయిడినది. 


ఆలయనుదాంటి ఉత్తరాభిముఖముగ కొన్నిగజములు నడచిన 
ఒక ద్వారము కానిపించును, ఇది-బలిస్టములై న రాలతోలట్టబడినది. 
ద్యారము దాటినంత నే, [తోవ చెండు పాయలుగా చీలును, ముఖ 
మునకు ఎదురుగా నుండెడి పాయ *గంగావతికి పోవును, ఎడమచేతి 
వైపు పాయ “సంపాసరోవరముినకు పోవును. సరోవరము, ఈ |పేశ 
మునకు ఒకటిన్నర మైళ్ళ దచూరమునంగలదు, 


గవి రంగనాయకులు ; 


పంపాసరోవర మార్హము ననుసరించి నాలుగు ఫర్హాంగులు 
నడువంగా, దారికి ఎడమువై పునంగల పర్వశ భాగమున, గండశిలల 


U 


76 


మధ్య, ఒక చిన్నని భూలయమును, దానివి భాగమున నొకి మం 
భయమును? ఈఅగవనణానుు.. చంచ సెగ మున చుం భఖ వొలున పాటు 
చుండును. వై కి పోవుబకం కిలాసోనె*నపు లున్నవి. పంటపాంపత్యా 
గము మిక్కిలి శేతలముగానుండి, హల నశ ౪ త నను సోంగొ 


శ 


న mm కో న ఇప గూ ల త = Fe am fd 
ఎను, వించొక డారు కలను ఇసయ - గుహోనా సా, లోొపన 
లు | 


న్‌ 
న్న 


యం న ల త ప్‌ వీ Sean 
బగ ము అం నంబర్‌ సు షమ సన ఫోన్ఫషపు SS సాం, 
40 
' ఇట i న్‌ ఆ ఇ జ క్‌ జ "AE శ తి జ 
PE JI (11 ను క aw 
చుండును. అ కారణమున వనళ్లిమృగ్న ఈ ఆహ మిస నుంసును. 


వోవయటోన, మూండు కీరాని) ౫గపా 


ఇ 


బులు కెనిపం-దును. ఆండోొకిటి 
రంగనాభునిది, హెరడావయది- సు హై ae వూూ:౫నది - చిన్రునిది, 
వీని సమిీపమున నెక చిళ్నమకులబ గలదు. ఇందలి నిం చల్ల (౫ 
నుండి, | తాగుటకు తుచిగా సుంశును. దీనిని అనువోని మళీ యెందు 
గసహగలదు. అందు నరసింహుని పీగ్గవా మున్నది. ఇచ్చట పరత 
వలలు మిగసల న్మిటములై, తెరునికి రావృతములై, నరానుటకు 
భయము గొలుపుచుండును, ఈ గుహలకు శ్రందిభాగ మున వాలి 
భాండారము కలను. aN గొంతును నాలి స, గీవ్రల (పతి 
వులు 'చెక్కంబడియున్నవి. 


మేకోట : 


గవి రంగ నాయకుల ఆలయమునకు నెనుపి భాగముననున్న 
కొండవై భాగమున ఈ కోటగలను. ఆలయమునకును, కోటకును 
కొన్నిగజముల దూరమున్నది. దీనిని “మేకోటి యందుగు. కోను శ్ర 
ధమునకు చొర మైన మువు ఎడ్‌ - సింగయనాయమానులసి దీనిని కక్టించె 
నందురు. కాని బుక్క_ రాజు తనయుండై న వెద్దరామప్పయ్య “దిన్న 


మేకోటి వెద్దమేకోట “వాెంచుకోటి అనంబరలస దుర్ల|తేయమును 


నిరి శ్రంచినట్టుక పరిషత్సు స్తక భాండాగారముననున్న | వాంత్మ పతివలన 














4 పు_సకసంఖ్య - 6986. చూ - ఆంధపాహిత్యపరిపత్చితిక సంపు = 1, 
సంచీ వ శ ఫట జా 1%. 


77 


'చెలియుచున్నది. ఇది- ఆతంస నిష్మెంచిన చిన్నమేకోటమై యుండ 
వచ్చును 

లది - అంత వెదికాను. బాసి, బలిష్టము లై, ఆఉన్నవముల న 
గోడలవే నిని శ్రంపయిడినది. సూర్య హానమున తప్పు, మిగిలినవైపు 
లందు అగాఫ సముుగు లోయలునులవు. SH నాంటి “ంత గ 
లయము గానిపించును ఈ విప హముకు నేంటికని SAE 
వరుగస వున్నవి. దీని సమాపమున ఆనెగొంది సంస్థానా సైన్స్‌ గనులు 
శీ రంగ ఉవళాయలనారి సమాగికెలను. చానిసి దాంటిశంగడన్తే 
సంపూ ముగి గనం ఇెడశననమునకు చిహ్నము లోసును, 
ఆ భవమునకి ముండజీ భాగమున ఒకో దిగుడునావి కలదు, అందలి 
సీరు ఇప్పుడు పానయోగ న. బావికి వై భాగముళయగల శిలల 
మధ్యమున, బ్రంచుకి వె నున, ఒకి విశాలమైన గపహసెలదు అందు 
| సాచీనకాలమున - 


న్‌ 
అదియొక బుహ్యశమనై యుండవచ్చునని తోచుచున్నది. 


అచ పటుచ్చట eg దెబ్బలు శానిపించును. 
1] 


అంజన్నాది : 

గవి గనంగనాయకలనడినుండి సంపాసరోవగ మూర్షమున, కొంత 
దూగము పోయినవినప్క కుడినై సున, ఒక కాలిబాట యళప:పను. 
దానిననుసించి పోయిన చో ఒకి సర్హాంగుదమాకమున, ఒక కొండ కాని 
వీంచును. అ ఊం 5 అంజనాదేవి హనుమంతుని ఈ 
పర్వతమునందు మ కనుటవే డానికాపేరు గలను. ఇంచు - హమమం 
తుని ఆలయమున్నది. ఆలయము ముందజీ భాగముకం గల శిలలమవ్య 
థొంగివూచినవో అగాఫమగు గహ శకానిపించును. చూచుటకిది 
మిక్కి-లి ఛయంకగముగానుంకును. ఇంచే = అంజనాదేవి తపహూాచ 
రించెననియు, అంజ నేయునిం గ నెననియు చెప్పుదు, 


పంసాసరోవరము : 

అంజనా దినుండీ మనలి, (పధానమాన్షముం గలిసికొ ని కొంత 
దూరము నై గృతిభాగమున పయనించిన వో ఒకరాతికాలువ యగ 
పడును. ఇందు - నిర్మలమైన తుంగభ్ళ డా నీరము |పవహించ 


78 


చుండును. దానిని చాటి, కొన్ని గజముల దూరము నడచినంతనే, ' 
పురాణ | ప్రసిద్ధమైన పంపాసరోవవము వ్యష్టి గోచరమగును ఆహో! 
ఏమి యాసరోవరపు టందము ! కెండునై పుల - నికుములై, ఉన్న 
తములై న శిలాలంకృతములగు పర్యతరాజములు! వేజొకవై పున - 
తుంగభ దా; సవంతీ తరంగభ్యనులు | ఇంకొళై సున - శబరీ గుహోది 
య. ఇది - పర్వత ములమభ్య స ఏర్పుడిన 
సరస్సు. దిగుటకు వలాసోపానములుగలవు. వాడుక లేక 'పోవ్రటవలన 
సీ గంత వానయోగ్యముగ నుండదు. ఇంచు - తామువతీలలు అన్ని 
వైపుల నల్గుకొని, కుసుమ విసరములజో నొప్పారుచుఎడును. రఘు 
వంశో దృవుండై న (శీరామచందుని పాదఘోళిచే పవి తమైన దీభూమి. 


(బహ్మ్‌ష్మతిక యాస పంపాబేవి |పకిదినమించు స్నానము 
చేసి తపమాచరించెను. కావున దీనికి *పంపాసరోవరి మను పేరు 
గలిగెను. 


మానససరోవరము ; 

పంపాసరోవరమునకు వై భాగమున, ఎడమచేతివై సున, నాలు 
₹ైదు గజముల దూరమున, మజియొక చిన్నని సన య ౧చును, 
మ మానససరోవరము. తొల్లి, పార్వతి ఈ తీరమున స్నాన 
మాచరించి, పరిశుద్ధ వృత్తితో, తన మానసబలమువలన గణపతిని 
పుత్తునిగాం బడసెను. కావున దీని కీ చేరుగలిగెను. 


పంపాసరస్పుకకు వై భాగమున ముఖమంటపముతోం గూడిన 
చిన్నని ఆలయము కలదు. అందు = గజలతీ'చేవి శలావ్మి గహ 
మున్నది. ఇఉ_త్తరహిందూస్లా*మునుండి వచ్చిన బై రాగులు ఇందు 
వసించుచుందురు. వానే - ఈ డేవి పూజారులు, 


స బరిగుపూ : 

గజలవ్నీ ఆలయమునకు ఎడమ-వై సున, మూండు నాలుగు 
గజముల దూరమున శిలలతో చేర్చ్పడిన ఒక గుహాదాగము కలదు. 
అదియే - మతంగుని శిష్యుకాల్వైన శబరి వసించిన గుహ. గురుని 


LE) 


ఆనతిని శ్లీ (శ్రీ, రామచం దమూర్తి దర్శనమునకై అమె యట చేచి 
యుండను. యా | తిక డటనుండి మలి, వచ్చిన నతోవనే, ఆనె 
నొంది చేరోవలయను, 


చేరిన పీముట నాతండు | తూర్ప్చుదిక్కు-నకుం బోయెడి వ మార్లము 
ననుసరింపలో నే రాజభవనము శకౌనిపించును. ఇది - $ సొంత కాలము 
[కిందట కట్టంబడినది, దీనిని దాటి కొన్నిగజములు నడువంగనే, 
ఎడవునె నై పున, చ ర కాసిపించును. దీనిలోపషలిఛాగమున 
సంస్థాన నకుం జేరిన కొచ్చేకు లుండినవి. దాగరమునకు అభి ముఖ 
ముగా నొక సీఫ కలదు. అందలి [తోవ తుంగభచానదికి పోవును. 
ఆదారి ననుసరించి కొన్నిగజములు నడువంగనే, కుడినై పున, ఆంజనే 
యాలయము కానిపించును. అందు - చూశందగిన శీల్సము "లేదు, 
దానిని దాటి కొన్ని గజములు నడువంగ న్నే కపడిచేననై వున రెంకం 
తస్తులుగల భవనమొకటి శకానిపిం'ద ను పూర్వము - కఇదియొక 
యాలయము. శి;లనమై యుండుటనలన దీనిని ఆనెగొంది సంస్థానా 
ధిశ్వరులు పథకా[ శయముగా మూారి రె దీని మై భాగమున నిఖావంయబడి 
చుట్టును మూతుమేని (పకృతి యెంతయు రమణీయముగా నుండును. 
వు" దుభాగమున తుంగభ్య దానద తన సహజ mos సర్వదా 
(పవహించుచుండును. దీనిని అనుకొని లశ శ నృసింహాలయము 
కలదు. లోపలిభాగము చూచుటకు అందముగా నున్నది, 


చింతామణి అఆఛమము | 


పథికా శయమును దాంటి, తుంగభ ద కభిముఖముగా, కొన్ని 
గజములదూరము నడచినచో, కోటనోడిలచే అవృశమైన యొక 
శిలాడ్య్యార మగపనకును. దానిని దాంటి, నోడననుసరించి, కొన్ని గజ 
ములు పోయినచో, చింతామణి అశమద్య్వానము కానిపించును. 
“చింతామణి యను యోగి యిందు నసించినకారణమున దీనికా 
చీరు గలిగను,. లోపలిభాగమున కొన్ని మంటపములున్తు ఆలయ 
మును గలను ఇందు - మహీపాసుర మర్షనియు, ఈశ్వరునియు విగ 
పాములు కలవు, ముందుభాగము పుష్పలకాశోభిర్‌ మై ఎసలారు 


30 


‘ ష్‌ జంప టి క పఫపపవొంచె క పచేగ ము నుర ct చ్పటను గానిపించ గ Ie 


జె నాగం తవం నసించుచుం) ల స. 
స. 


పకజును. ఆందు nt గRయడు క కొంతకాలము తపన "”దకడించెనను 
శాప. 

| పతప కలదు, దాసిని భాగమున కొన్ని శ్రఎలము లగపడును. 

లా యాం 


యాకు డిటనుండి మగలి, (వపభానమాూాఘు ననుసరించి, 
పూరా వాఖవాగా సయనించిశకవో, మర్ల నొక కిలా నిరి శ్రోమైన 
కోట వాకిలి యూ;పకును. అందుండి తుంగభదలోనికి దిగుటకు 
ము కలవు, దిగినంతిసే నదీగర్భమున అజువడినాలున కోంబములు 
గల పురాతన శిలామంటప వుగపడును. దానిని (శీక్ళన్న దేనా యల 
సమాఫ యందుకు కాని, సపూాధియని నిరూవిందుఏకుం దగిన శాసన 
"ముచ్చటను ఇందు6 గాననామ, 


నవబ్బందావనములు : 

మండపమును చాటి ఈశా: క్ట దిక్కు-నకు మరికొంత దూర 
మేగినచో, నది రెండు పాయలుగాం :$లును. ఈ పాయల మధ్య భాగ 
మున ఒక gwen అంచే - ననబ్బందానశములు వెలయు 
చున్నవి. ఇవె - స. భాసా లై పవి కస్ట సలు ప. = నవ 
బృందావన: మాలుకాక్‌, సశ బృం శాన సులు స. సిసి పకన 
నుండు శాసనములంపు ఆయా యవి నామమును, సమాన స కాల 
మును సూచింపంబడియుస్నవి. కాని, కౌన్ని చోట్ల అంకెలు సమసి 
యున్న కాాణమున స్పష్ట్రముగ 6 "దెలియుట వేను. 


టే 


శ్రీ నాధి శక 1246 
ల శ్రీ కవిం దతీర్థ వ 1521 





 ఈటకటినిటాట tabi ననన న ననన 
a అజ ॥ 

1 చే / 
నలా.) యాలో LIOY WOVE గాగ్రానా వయా నానన ane eaten etait baa a 


On 





oy ne 









ఆల 

apo + 
శే 

తి వ్ర 


gr 7 
wor ee] త 


¥ 
ళా 
fs 3 
పర్‌ 
ప 
శ్‌ ల 
నశ! 
pty 
ep 
క wt 
ఎట్లో || % స + 
శ < + ‘ 
॥ స ర్‌ గ్‌ 
"yl శ జో t Gs న 
“జ 
న్శి 
నే 









| శ ॥ 
వ్‌ య 
న జుగల్‌ | ON 
న్‌ సం 9 f wr ॥ 
ఇ జే 4 
గ క 
నో / స 4 శు My ణ్‌ 
1 క ళ్‌ 
౮ 4 
+ 6 
RI కష ' 
వ Tyr శ 
ళ్‌ క షు క్ష mn 
OTA 
“hy t ళల 
+ 





జ్జ అఆ. స్‌ 
RE నే 


అలో న్‌ 


సహా Can 








న నటల a wr. nie త helt IST IRAN TH అంతు లోల కత SURLY Deen, కో 

క టో 
b 

' x ॥ 

(| శ జ్‌ 


ఆం. ఉం పద్రాలనజ్రాంలలావేలకురటినదుగా. కలల ద కలపి ంరా పకన వాళాకాక యమలాంల అతి చత 


పాం 


క 


జి 


న్‌ 
teal y 
. 
Gree dn 
| 
ర్న శ భానో ఓల “గ 
స 84 $$! ఈ ౪ నః 


తనల హు స్‌ 
స్త శ “ఎ న" న్స్‌ గ్‌ 


pu AR, 


a Nn 


కనన ననన నన నా తే 
- 
[2 
3 on 
కూ 
ఇ 
క wae fF 
aE ళో 
: థ్‌ 
జ 
a ఎడా 
- 
శ 
స స్త 
శ 










he. 


ఎక 
TAR 


ల mf 





Teams ఇక గ లీ 


శా + 





వదక 


(+ ryt 
[కస ' శ్‌ i . it ౮ 
జ్‌ " ' 
an ష్‌ శ | 
ధ్‌ గో ' సీ 
య, fy 
న ur A 
hy ha (|! ॥ 




















[ 
ఎ ంస్కిత్త్తో ఇ 
స్ట క! అన 
నంట ఇ శకస 
ల్‌ 


%* 


ఎంటే 


a 
“3 
నే 
గ 
నే 








4 pores 


nif, న 
ఫే 4 
yy € ౯ అ శ! | 


Mn స 






















ఖ్‌ ళీ 


mn! 


స్స్‌ Vinh స్‌ 



















జ్‌ ము .. Wii ¥ ar | an ' 4 4 
inet ( Che శ! . స్‌ జ్‌ అ tra? a tr U ( NS J గ sf Ly Thi 
' | 5 శ్‌ ణ్‌ ॥ ళీ స! 1? 
యఖ ye OT 4 bs i Hiei Ty సన; | గా, 
కీ గ 







నికో 





జజ 
ర! 





యే 






FEI డడ పద టట? వమసంటేట ల టలు అల గ = న అ. మల. మరుని అను వు దమం మం 
Ca Q | 
ఖ్‌ 


థీ క శ్ర 
జీల # ళ్‌ 
టీతో 





ఇ లే 
a PME 
డాం. 

స 






త 1 ay ఇ 
శ 


Mp, నలం నాదా టుతతాచ్యు 


వ ఆల్‌ hu a ESS Ts SMe 
sar" 












Cae యి hr an ల Cen 


ఖు దా FR ena 47 pre 00 eet న్నా 
లకి 


ర, తతా కా he అటి Tuy WW lean 
మ! 









+ 


DX LIE. 
. 





re ty pe 


క! 


వే తాకి 
సప ఆల త 


నట్లు 





స శీ 4 Me నీ : 


aims. Kis కల 


కనే 


య! Ww 
ల వో mas ష్‌ 
ఫట! 
| om Gn vy 


క న | 


| 


A 


Ww 





81 


వి (శ్రీ వాగీశతీర్థ పట 1890 
ఉ శ్రీ గోవిందలీర్ణ ల... 1425 
రు శ్ర రఘునందనతీర్థ we 1455 
6. శ్రీ వ్యాసరాజతీర్ధ ia 1460 
7. శ చార a 1479 
8, (శ్ర సుధిం దత్మీ న 1545 
9, శ్రీ రామతీన ae 15-5 
10. శ శ్ర్రీనినాసతీర్ణ 5m 


వేనబికాలమం దీ పచశమునకు సులభముగా బోవచ్చును. 
ఇతర కాలములందు *అరిగోలి సాహాయ్యమున. బోనగును. బృందా 
వనముల నానుకొని యొక  రాజభవనము కలదు. అది ఇప్పుడు ఖల 
రూపమున నున్నది. 


తారాపరషతము J 


నవబ్బృందావనములకు ఉ_త్తరభాగమున, నదికి ఆవలివై పున, 
ఈ పర్వతము కలదు, 


"దేవగురుండు తారతోడ శివపూజాధురంధరుండై , వేయివర్ష 
ములు, -ఈ పర్వతమున నసించెను, అందుచే - -ఈ పర్వతము శారా 
పర ప్రతేమని విలువంబడు చున్న ది. 

ఇంతటితో - వాంపీయా[త సమా_ప్పము. 





మెని "పేర్కొనిన యతుల నామములున్కు చారి కౌలమును (వాయుటలో 
స్వానుభవమేాక * శ Guide to Hampi and Vijayanagar’ అను 
పుస్తకమును సాయపడినది. రఘునందన తీద్డుల బృందావనము ను(గ్గీవుని నవాకో 
సమీపమున తుంగభ(_దయందుం గలడని _వానీయుంటిని. కౌవున, ఈ రఘునందన 
శీర్గలం జేతొక్క. రై యుండవలెను. 


